సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ప్రతాపరెడ్డి కథలు 
మొగలాయి కథలు 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 97 


సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ప్రతాపరెడ్డి కథలు 
మొగలాయి కథలు 


మొదటి ముద్రణ : 1940 

అణా (గంథమాల. 

ద్వితీయ ముద్రణ : 1987 
సురవరం ప్రతాపరెడ్డి 

సాహిత్య వైజయంతి, మరియు 
ఆంధ్ర సారస్వత పరిషత్తు, 

తృతీయ ముద్రణ అక్టోబర్‌, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు: 1000 
వెల : ₹ 70/- 


ముద్రణ : ఓం సాయి గ్రాఫిక్స్‌ 


ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 


కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 


హైదరాబాద్‌ - 500 004. 
దూరవాణి : 040-29703142. 


Publication No : 97 


Suravaram Pratapareddy Kathalu 


Pratapareddy Kathalu 
Mogalai Kathalu 


15tEdition 1940 


Anaa Grandhamala. 


2nd Edition: 1987 

Suravaram Pratapareddy 
Sahitya Vaijayanti and 

Andrha saraswatha parishath. 
3rd Edition : October, 2019 
Telangana Sahitya Akademi 


Copies: 1000 


Price : Rs. 70/- 


Printed at : Om Sai Graphics 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhawan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph :040-29703 142 


ఈ కథలు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు 


నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించిన పోరాటయోధునిగా, 
పత్రికా సంపాదకుడిగా, తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్య 
వైతాళికుడిగా సురవరం ప్రతాపరెడ్డి కొనియాడబడతాడు. 
అంతేకాదు వీరు సాంఘిక చరిత్ర నిర్మాతగా, చారిత్రక 
పరిశోధకుడిగా, సృజనశీలియెన రచయితగా కూడా ప్రసిద్ధులు. 


నిజాంపాలనలో జరిగిన దురంతాలకు ప్రతాపరెడ్డి 
కథలు ప్రత్యక్ష సాక్ష్యాలు. అప్పటి పాలనలో నలిగిన గ్రామీణ 
ప్రజానీకపు సాంఘిక వాతావరణం ఇందులో కనిపిస్తుంది. 
గామ జీవన చైతన్యం, వారి సంప్రదాయాలు, కట్టుబాట్లు, 
కష్టసుఖాలు, గ్రామ రాజకీయాలు, వాళ్ళ సమస్యలు - వాళ్ళను 
దోచుకున్న దొరలు, వాళ్ళ కక్ష్యలూ కార్చణ్యాలను ఈ కథల్లో 
యధాతథంగా చిత్రీకరించారు. అప్పటి భాషలో తరచుగా 
వాడబడే ఉర్దూ పదాల వాడకం ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. 
ఆనాటి సాంఘిక వాతావరణాన్ని సృష్టించడానికి, అవసరమున్న 
చోట హాస్యాన్ని కలిగించడానికి ఆ పదాల వాడకం తప్పనిసరి 
అయినదని గమనించాలి. ఈ కథలు నిజాం కాలంనాటి ఆర్థిక, 
సామాజిక, సాంస్కృతిక చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తాయి. 
సురవరం ప్రతాపరెడ్డి సమగ్ర సాహిత్యాన్ని అందించే దిశగా 
ఈ కథలను మళ్ళీ ప్రచురిస్తున్నాం. 


హైద్రాబాద్‌, 
23.10.2019 తెలంగాణ సాహిత్య అకాడమి 





కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి 














“సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి” 


సురవరం ప్రతాపరెడ్డి నామ సంస్మరణ మాత్రాన ఆనాటి తెలంగాణాలోని 
సాంఘిక చైతన్యం గుర్తుకు వస్తుంది. గోలకొండ వ్రాతల ఫిరంగి మోతలతో తెలుగు 
గుండెలలో వీరావేశం నింపిన ధీరుడాయన. పత్రికా సంపాదకుడుగా, పరిశోధక 
పండితుడుగా, అనేక సంస్థల ప్రోత్సాహకుడుగా, ఉత్తమాభిరుచి గల రచయితగా, 
విశాలాంధ్రోద్యమ ప్రేరకుడుగా సురవరం వారి కృషి సంస్తవనీయం. విశిష్టమైన 
శైలి, నిర్దిష్టమైన భావం, ఆర్జవావేశం, విషయవైభవం వారి రచనలలోని సహజ 


గుణాలు. 

ప్రతాపరెడ్డిగారి ముద్రితాముద్రిత రచనలు సేకరించి వాటి ముద్రణ 
కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏర్పాటైన సంస్థ “సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య 
వైజయంతి”. ఈ సంస్థలోని సభ్యులు : 


అధ్యక్షుడు : జస్టిస్‌ కొండా మాధవరెడ్డి 
ఉపాధ్యక్షుడు | శ్రీ దేవులపల్లి రామానుజరావు 
సభ్యులు వై దా॥ సి. నారాయణరెడ్డి 


డా॥ బి. రామరాజు 
డా।॥ యం. రామారెడ్డి 
శ్రీ యస్‌.యస్‌. రెడ్డి 
డా॥ ఎల్లూరి శివారెడ్డి 


కార్యదర్శి మామిడి రామిరెడ్డి 


త్రీ 
కోశాధికారి : శ్రీ గోలి ఈశ్వరయ్య 


సురవరం వారి సంపూర్ణ గ్రంథావళి ప్రచురితమైతే పఠితృలోకానికి, 
పరిశోధక విద్వాంసులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సంస్థ భావిస్తున్నది. 


ఈ ఆశయంతో మొదట “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” ముద్రించటం జరిగింది. గ్రంథ 
ముద్రణ కార్యభారాన్ని వహించటానికి ఈ సంస్థ ప్రత్యేకంగా “సంపాదక మండలి”ని 
ఏర్పాటుచేసింది. ఇందులోని సభ్యులు : 


అధ్యక్షుడు | దా॥ సి. నారాయణరెడ్డి 


సభ్యులు ] శ్రీ దేవులపల్లి రామానుజరావు 
డా॥ బి. రామరాజు 
డా।॥ యం. రామారెడ్డి 
శ్రీ గడియారం రామకృష్ణ శర్మ 
శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి 
శ్రీమతి సురవరం పుష్పలత 
డా॥ ఇందుర్తి ప్రభాకర రావు 


కార్యదర్శి స డా॥ ఎల్లూరి శివారెడ్డి 
కోశాధికారి | శ్రీ యస్‌.యస్‌. రెడ్డి 


సంపాదక మండలి ముద్రణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రస్తుతం 
“రామాయణ విశేషములు”. “హిందువుల పండుగలొతో పాటు సురవరం ప్రతాపరెడ్డి 
కథలు, హైందవ ధర్మవీరులు, సురవరం ప్రతాపరెడ్డి నాటకాలను ముద్రించగలిగింది. 
సురవరం వారి ముఖ్య రచనలన్నీ అనతికాలంలో ముద్రించాలన్నది సంపాదక మండలి 
నిర్ణయం. ఈ నిర్ణయానికి సహృదయులు, వదాన్యుల సహకారం తోడయితే మా 
ఆశయం అచిరకాలంలోనే నెరవేరుతుంది. ఈ [గ్రంథాల ముద్రణకు రాజ బహద్దరు 
వెంకటరామారెడ్డి వసతి గృహం వారు, నైజాం ట్రస్టు వారు ఆర్థికంగా, హార్దికంగా 
సహకరించారు. వారికి “సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి” కృతజ్ఞతలు 
తెలుపుకొంటున్నది. 


తేది : 25-08-1987 - డా॥ సి.నారాయణరెడ్డి 
అధ్యక్షులు 
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి 
(సంపాదక మండలి) 


చిన్నకథ 


తెలుగు సాహిత్యంలో చిన్న కథ కొత్త ప్రక్రియ కాదు. ఆఖ్యాయిక, ఖండ 
కథ, కథ, పరి కథ, కథానిక అని గద్య కావ్యము ఐదు విధాలుగా విభజన చేయబడ్డది. 
కథావస్తువును బట్టి దివ్యకథ, దివ్యమానుష కథ అనే విభాగం కూడా అగ్ని పురాణంలో 
స్పష్టంగా వివరించబడ్డదని సాహితీవేత్తలు చెబుతున్నారు. 


తెలుగు భాషలోని పద్యకావ్యాలలో అవాంతర కథలుగా చిన్నచిన్న కథలు 
అనేకం ఉన్నాయి. శుకసప్తతి, హంసవింశతి, విక్రమాదిత్య చరిత్ర, దశకుమార చరిత్ర, 
పంచతంత్ర కథలు, బృహత్మథ నాధారంగా చేసుకుని రచింపబడిన కథాసరిత్సాగరము 
సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన కథలు. ఇవేకాక- 19వ శతాబ్దపు 
గుజరీ పుస్తకాలలో కాశీమజిలీ కథలు, భేతాళ పంచవింశతి కథలు, రామలింగడి 
కథలు మొదలైనవి అనేకంగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్క వ్యక్తి నాశ్రయించిన కథామాలలు. 


అయితే పైన చెప్పబడిన కథా వాజ్మయమంతా పద్యములోను, సంస్కృత 
పద భూయిష్టమైన గద్యములోను ఉన్నది. ఆ కథావాజ్మయమంతా పండితాధీనమైనది. 


అక్షర జ్ఞానము గల స్రీ పురుషులకు సాహిత్యాన్ని అందుబాటులోకి 
తీసుకురావాలనే సంకల్పంతో కందుకూరి, చిలకమర్తి, గురజాడ మొదలైన పండితులు 
సులభశైలిలో (స్తీ విద్య, ప్రౌఢ వివాహాలు, వితంతు వివాహాలు, మూఢనమ్మకాల వల్ల 
కలిగే నష్టాలు మొదలైన సంఘసంస్మరణోద్యమ ప్రధానంగా నవలలు, నాటకాలు, 
ప్రహసనాలు, కవితలు మొదలైన రచనలు ప్రారంభించారు. ఆంగ్ల భాషాభ్యాసము 
వల్లనూ దాని ప్రభావం వల్లనూ ఆధునికులలో చైతన్యం కలిగింది. తత్మారణంగా 
ఆంధ్రసాహిత్యానికి అఖండమైన మెలకువ వచ్చింది. ఈ మెలకువలో ఉత్పన్నమైనదే 
నవ్య సాహిత్యోద్యమం. 


వచన రచనలు వ్యావహారిక భాషలో సాగటానికి ఆమోదముద్ర వేసినవారు 


గిడుగు రామమూర్తి పంతులుగారు. తదాదిగా భావప్రధానంగా కవిత్వమూ వచన 
రచనా జోడు గుజ్టాల మాదిరిగా ప్రచారంలోకి వచ్చాయి. వ్యవహారిక భాషలో వచన 
రచన అత్యంత సులభశైలిలో చరిత్ర వ్యాసము, నవల, నాటకము, విమర్శ, కథ, 
లేఖ- ఏడు ప్రక్రియలుగా విభజింపబడ్డది. అప్పట్లో నవ్య సాహిత్యోద్యమాన్ని ప్రచారం 
చేయటానికి “సఖి” వంటి పత్రికలు నెలకొల్పబడ్డాయి. అప్పటికే ఆంధ్రపత్రిక 
వారపత్రికగా బొంబాయి నుండి వెలువడుతుండేది. కథానికా రచనకు ఆద్యులు 
గురజాడ అప్పారావుగారు. ఇంచుమించుగా 1912 ప్రాంతంలో హిందీ, తెలుగు 
భాషలలో చిన్న కథ ఒకమారే ప్రారంభమైనదని చెప్పవచ్చు. 


సాహితీ సమితిని నెలకొల్పి సర్వశ్రీ ఆదిభట్ల యజ్ఞ నారాయణ శాస్త్రి, 
తల్లావరుల శివశంకరశాస్త్రి, విశ్వనాథ, చింతాదీక్షితులు, శ్రీనివాస శిరోమణి, నోరి 
నరసింహశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీపాద మొదలైన పండితులు “ప్రతిభ 
మాసపత్రికను స్థాపించుకుని శిష్ట వ్యావహారికంలో రచనలు సాగించారు. వీరందరూ 
కథారచనలో సిద్ధహస్తులైనారు. మొదటి ప్రపంచ యుద్దానంతరము వార్తాపత్రికలు 
నెలకొల్పబడి వార్తలతోపాటు కవితలనూ వచన రచనా ప్రక్రియలనూ బాగా 
ప్రచారంలోకి తీసుకువచ్చాయి. రచయితల సంఖ్య కూడా పెరిగింది. 


చిన్నకథ ఆంగ్ల భాషా ప్రభావంచేత పునరుద్ధరింపబడిన ప్రక్రియలలో ఒకటి. 
దీనికి ముఖ్యమైన అంగాలు మూడు- భావము, శైలి, శిల్పము. ఈ మూడింటిలో 
భావము అనబడే ఇతివృత్తము ప్రధానమైనది. ఇది ఉదాత్తంగా, దేశకాల పాత్రలకు 
అనుగుణంగా వాస్తవికతకు దగ్గరగా విశ్వజనీనమైనదిగా ఉండాలన్న సూత్రము 
ప్రధానమైనది. కాని- ఇది రచయిత వైయక్తికమైనది. రచయిత అభిరుచిని బట్టి, 
సంస్కారాన్ని బట్టి సాగిపోయేది. “సత్యం-శివమ్‌-సుందరం” అనే సాహిత్య సూత్రం 
ఇక్కడా వర్తిస్తుంది. రెండవది శైలి. ఇది ఇతివృత్తానికి అనుగుణమైనదిగా ఉంటే 
రాణిస్తుంది. ఇతివృత్తాన్ని మరుగుపరచే శైలివల్ల కథ రాణించదు. మాటల గారడి, 
కఠినమైన సంస్కృత సమాసాల గుప్పింపు, రచయిత అతితెలివి, ఇతివృత్తానికి ముప్పు 
తెచ్చే చమత్మారమూ మొదలైనవి ఆ కోవకు చెందుతాయి. 


శిల్బము-రచయిత ఏ ఇతివృత్తము తీసుకుంటాడో దానికి అవసరమైన 
వర్ణనలూ వాతావరణమూ సృష్టించటములో ఉంటుంది. అల్లిక ఇతివృత్తము యొక్క 
కేంద్రబిందువును దృష్టిలో ఉంచుకుని ప్రతిమాట, ప్రతి వాక్యమూ రచింపబడాలి. 


కథలోని ప్రతి పాత్ర ఇతివృత్తానికి సంబంధించినదిగా దానికి అనుగుణంగా 
మసలుకునేదిగా రచింపబడాలిగాని- సందర్భం వచ్చినది కదా అని రచయిత తన 
అభిప్రాయాలను గుప్పించటమూ ఉపన్యాసధోరణులను ప్రదర్శించటమూ కూడా 
శిల్పానికి వ్యతిరేకమే. కథలో ఎక్కడా రచయిత కనపడకుండా ఉండటమే ఉత్తమము. 
చిన్న కథకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో ముగింపూ అంత ముఖ్యమే. కొసమెరుపువల్ల 
కథ యొక్క అందం ఇనుమడిస్తుంది. 


చిన్న కథ పది నిమిషాల నుండి ఏభయి నిమిషాల లోపల ముగిసేదిగా 
ఉండాలి. పాఠకుడి మనసును ఆకట్టుకోవాలి. హృదయము స్పందించి మాయని 
ముద్రలు వేయాలి. ఇతివృత్తము చిన్న కథ యొక్క పరిధిలో ఇమిడిపోవాలి. 
కొద్దిమాటలతో కథను స్ఫురింపచేసే విధంగా అల్లిక చక్కగా ఉండాలి. ఇది హెచ్‌.జి. వెల్స్‌ 
అభిప్రాయం. ఆదిలో వచ్చిన చిన్నకథలు చాలావరకూ ఈ సూత్రాలను ఆధారంగా 
చేసుకుని రచింపబడినవే. 


క్రమంగా చిన్నకథ కాలానుగుణమైన మార్పులతో ఒంపుసొంపులతో 
ఒయ్యారంగా జీవనదిలా ఒడ్డు లొరుసుకుంటూ సాగిపోతున్న ప్రక్రియ. 1952లో 
ప్రపంచ కథానికల పోటీ అమెరికాలో న్యూహెరాల్డ్‌ పత్రిక నిర్వహించినప్పుడు, 
భారతదేశంలోని భాషలన్నిటిలోకి తెలుగు కథానిక (పాలగుమ్మి పద్మరాజు రచించినది). 
మన దేశములోనే కాక- ఇతర దేశాలలోని కథలన్నిటిలోకి రెండవ బహుమతిని 
గెలుచుకున్నది. వచన రచనలోని కథానికా ప్రక్రియే అన్నిటికంటే ప్రాధాన్యత 
గలదయింది. 


తెలంగాణములో సురవరం ప్రతాపరెడ్డిగారు కథానికా రచనకు పూనుకున్న 
వారిలో ఆద్యులు. వారు గోలకొండ పత్రికాధిపతులు. వార్తలతోపాటు చిన్నకథలకు 
కూడా తమ పత్రికలో ప్రాధాన్యతనిచ్చారు. రెడ్డిగారు అప్పటి సమాజాన్ని దృష్టిలో 
ఉంచుకొని అనేక కథలు రచించారు. తెలంగాణాలో సాహిత్య ప్రచారం చేయటానికి 
ఉద్భవించిన అణా గ్రంథమాలకు రెడ్డిగారు మొగలాయి కథలు రెండు సంపుటాలు 
రచించారు. 


రెడ్డిగారి కథలన్నిటిలోకి “నిరీక్షణ” గొప్ప కథల కోవకు చెందింది. కుమారీ 
శంకరన్‌ల బాల్యస్పేహము వారితోపాటు పెరిగి పెద్దదయి, ప్రణయరూపం దాల్చి, 


పరిణయం వరకూ వస్తుంది. పెళ్ళికి ముందు బెస్తల ఆచారాన్ని అనుసరించి, 
సముద్రములో తెప్పమీద నిలబడి, ఏడు చేపలు తీసుకురావాలి. ఈ వరపరీక్షకు 
బయలుదేరేముందు “ఏడు చేపలు తెచ్చి నిన్ను పెళ్ళి చేసుకుని పూజిస్తాను. 
నలుగురిచేతా పూజింపచేస్తా” నని ఆమెతో చెప్తాడు. ఆమె “నీవు తప్పక రావాలి. 
నిన్ను మరచిపోలేను. నీవు వచ్చేవరకూ ఎంతకాలమైనా నిరీక్రిస్తా” నంటుంది. కొన్ని 
సంవత్సరాలు ఆమె ప్రతినిత్యమూ చేపలకూర అన్నము వండుకుని ఆ సముద్రపు 
ఒద్దున అతడికోసం నిరీక్షిస్తూ ఉంటుంది; అతడు తిరిగి రాలేదు. నిరీక్షణలోనే ఆమె 
చనిపోతుంది. ఈ కథకు చారిత్రకాధారాలు కూడా ఉన్నాయి. మూడు సముద్రాలు 
కలిసిన ప్రదేశంలో ఉన్నది కన్యాకుమారి అగ్రము. అక్కడ కన్యాకుమారి దేవాలయము 
ప్రసిద్ధమైనది. ఈ కథ ప్రతాపరెడ్డిగారి కథల సంపుటిలోని ఇరవై కథలలోకి మణిపూస 
వంటిది. 

ప్రతాపరెడ్డిగారు కొన్ని కథలలో సంఘ సంస్కారాన్ని ప్రవేశపెట్టి 
మతాంతరంగా వితంతు వివాహాలను జరిపించారు. మధ్వ కులంలో పుట్టిన కథానాయిక 
వితంతువై స్వాములవారి శిష్యురాలిగా మారుతుంది. ఆశ్రమంలో స్వాములవారి స్రీ 
వేటకు భయపడి, ఆశ్రమంలోనుంచి పారిపోయి తనపట్ల సానుభూతి ప్రకటించిన 
మహమ్మదీయ యువకుని వివాహమాడి ఇద్దరు బిడ్డల తల్లి అవుతుంది. ఆమెకు 
బాల్యమునుండీ పరిచయమైన యువకుడికీ సంగతి తెలిసి తన మిత్రుడితో అంటాడు- 
“ఈమె మన మతంలోనే ఉంటే ఇద్దరు బిడ్డల తల్లి అయేదా” అని. ఈ కథ 
స్వాములవార్లు శిష్యురాండ్రను వేధించటాన్ని కూడా ఎత్తిచూపారు. సంఘాల పంతులు 
కథలో ఆ కాలంలోని అధికారవర్గము ప్రజలను అనేకరకాలుగా బాధించి సరుకులను 
ఉచితంగా సప్లై చేయించుకుని, మాలమాదిగలచేత వెట్టిచాకిరి చేయించుకునేవారు. 
దీనిని రూపుమాపటానికి రెడ్డిగారు సంఘాల పంతులును సృష్టించి పోలీసు ఇన్స్‌ పెక్టర్‌ను 
అదరగొట్టించి, మరొక పోలీసు ఆఫీసరు ద్వారా సంఘాల పంతులు మాటే ఖాయం 
చేసి ఆ గ్రామాన్ని అతడికి ఇనాంగా ఇప్పిస్తారు. ఊరివారంతా పండుగ చేసుకునేటట్లు 
చేస్తారు. బారిస్టరు గోపాలకిషన్‌రావు కథలో ఆధునిక వ్యామోహం గల బారిస్టరు 
పురాతనాచారాలు పాటించే భార్యను తండ్రి దగ్గర విడిచి, అధునాతనమైన యువతిని 
వివాహమాడి తరువాత భంగపడి తిరిగి తన మొదటి భార్యను స్వీకరిస్తాడు. 


ఆ రోజులలో నిజాం రాష్ట్రంలోని ప్రజాజీవన సరళినీ, వారిలోని 


10 


అమాయకత్వాన్నీ, మోసాన్నీ, వేషాడంబరంతో ప్రజలను మోసం చేయటాన్ని వకీలు 
వెంకయ్య కథలో చిత్రించారు రెడ్డిగారు. అక్షరజ్ఞానం మాత్రమే గల ఒక వ్యక్తి రెండు 
పుస్తకాలు చంకన బెట్టుకుని, పాయజామా, షేర్వానీ, రూమ్‌టోపీ ధరించి, గొప్ప 
వకీలుగా చెలామణి అయిన కథ ఇది. కొన్ని కథలలో యువతులు మెహిందీ బజారులో 
వేశ్యలుగా అమ్ముడుపోవటాన్ని చిత్రిస్తారు. ఆటపాటలు నేర్చిన ఆడపిల్లలను వేలం 
వేయటం కూడా చూపిస్తారు. రంభ అనే కథలో పెద్ద సంఖ్యలో జనానా గల ఒక 
నవాబు రంభ అనే ఆమెను తీసుకువచ్చి ఏడంతస్తుల భవనంలో ఉంచి సకల 
సౌకర్యాలు కల్పించి ఆమెతో ఉంటాడు. ఆయన గ్రామాంతరం వెళ్ళిన సందర్భములో 
అంతఃపుర కాంతలు ఆమె మీద చాడీలు కల్పించి ఆయన రాగానే చెప్తారు. ఆయన 
ఆ మాటలను నమ్మి ఆమెను మేడమీదినుంచి కిందికి దూకమంటాడు. ఆమె 
దూకుతుండగా ఆమె ధరించిన లంగా గొడుగులా మారి ఆమెను మెల్లగా క్రిందికి 
దింపుతుంది. దిగిన ఆమె, పైనుండి తననే చూస్తున్న నవాబు వంక చూస్తూ చురకత్తితో 
పొడుచుకుని చనిపోతుంది. నవాబు ఆమెకు గోరీ కట్టించి సమాధిచేస్తూ, దాని పక్కనే 
తనకొక గోరీ కట్టించుకుని, తనను కూడా అక్కడే సమాధి చేయమని తన 
సామంతులకు చెప్తాడు. రంభ చనిపోయిన తరువాత అతడు క్రూరంగా ప్రవర్తిస్తూ 
చివరకు చనిపోతాడు. అతడు చెప్పినట్లే ఆమె పక్కన ఉన్న గోరీలో సమాధి 
చేయబడతాడు. ఈ కథలో రెడ్డిగారు రంభలోని నిజాయితీనీ, నవాబుకు ఆమెపట్ల 
గల అనురాగాన్నీ ఎత్తి చూపిస్తారు. “వింత విడాకులు’ కథలో వింత వింత మలుపులు 
తిప్పి కథానాయికకు విడాకులిప్పించి తిరిగి వివాహం చేయిస్తారు. 


రెడ్డిగారు గోలకొండ పత్రికా సంపాదకులుగా ఉన్నప్పుడు ఆ పత్రికలోనే 
కాకుండా సుజాత పత్రికకు కూడా కథలూ వ్యాసాలు వ్రాసేవారు. తెలంగాణములో 
సాహిత్య ప్రచారం కొరకు నెలకొల్పబడిన అణాగ్రంథమాలికకు కథలు వ్రాశారు. 


మొగలాయి కథలన్నీ నిజాం రాష్ట్రంలో ఆ కాలంలోని అధికార 
మదోన్మత్తులైనవారు ప్రజలను ఏవిధంగా పీడించేవారో బాగా ఎత్తి చూపించారు. 
అధికారుల అలసత్వముతో కూడిన గుడ్డి దర్చారును, కొందరు నవాబులలోని 
జెదార్యాన్నీ, క్రార్యాన్నీ అల్పసంతోషాన్నీ చిత్రించారు. వాటితోపాటు ప్రజల 
అసహాయతను అమాయకత్వాన్నీ చిత్రవిచిత్రంగా వర్ణించారు. నిజాం రాష్టంలో 
అధికార భాష అయిన ఉరుదూ భాషా పదాలూ ఎన్నో సామెతలూ కూడా తెలుగు 


11 


భాషలో కలిసి ప్రజల వాడుక భాషగా మారింది. రెడ్డిగారు అతి సహజంగా ప్రజల 
వాడుక భాషలో, మొగలాయి ప్రభుత్వపు వాతావరణాన్ని కల్పించి, దాని కనువైన 
పాత్రలను సృష్టించి కథలను రచించారు. కిచిడీ, జాగీర్‌, బీబీజాన్‌, చద్దామంటే 
పురుసత్‌ లేదు, బేఖూప్‌ మదార్‌ సాబ్‌, గ్యారా కద్దూ బారా కోత్వాల్‌ అంటూ కథలకు 
పేర్లు పెట్టి వాతావరణాన్ని రక్తి కట్టించారు. 


సా ర్ట 

గోమాజీ గణేష్‌ పీతల్‌ దర్వాజా కథలో గోమాజీ గణేశ్‌ ఉదర పోషణార్థం 
పీతల్‌ దర్వాజా పేరుతో ఒక స్టాంపు చేయించుకుని ఊరి ముందర కూర్చుని ఊళ్ళోకి 
వెళ్లే సరుకులపైన మొహర్‌ వేసేవాడు. కొంతకాలం ఊరికే వేసి, ఆ తరువాత మూటకు 
అణా వంతున వసూలు చేస్తూ వచ్చాడు. ఊరి వారందరికీ ఆ ముద్ర గల సరుకులు 
కొనటం అలవాటయి, అది లేని సరుకును దొంగసరుకుగా భావించేవారు. నవాబు 
దగ్గరికి గోవా తెల్లవారు సరుకులు అమ్మకానికి తీసుకుని వచ్చేటప్పుడు గోమాజీ 
గణేళ్‌ చేత ముద్ర వేయించుకోకుండా ఊళ్ళోకి వచ్చారు. నవాబు ముద్ర లేకపోవటాన్ని 
చూసి ఆలోచించి ముద్రను గురించి విచారణ చేస్తాడు. ఆ విచారణ వల్ల సంగతంతా 
బోధపడటమే కాకుండా బైట నుంచి వచ్చిన సరుకుపైన కరోడ్డిరీ (ట్యాక్స్‌ లేక కస్టము) 
వేయవచ్చునని గ్రహించాడు. ఈ పద్ధతిని తనకు తెలియజేసిన గోమాజీ గణేశ్‌కు 
నెలకు ఐదు వందల రూపాయల వేతనము ఏర్పాటు చేసి కరోడ్డిరీని తన జాగీరులో 
ప్రవేశపెట్టాడు. 


రెడ్డిగారి కథలన్నీ చైతన్యవంతమైనవి. వాస్తవికతకు అతి దగ్గరగా 
రచింపబడ్డాయి. వారు కథా రచనలో సిద్ధహస్తులే కాక అనేకమంది కథారచయితలను 
తయారుచేసినవారు. కవులూ సంపాదక వ్యాసరచయితలూ, పరిశోధకులూ, 
విమర్శకులూ, కథా రచయితలూ అయిన సురవరం ప్రతాపరెడ్డి గారి చేతిలో కలం 
తన ప్రతాపాన్ని వెలిగ్రక్కుతూ చిందులు త్రొక్కేది. వారి రచనలు లెక్కలేనన్ని ముద్రణలు 
పొందగలిగినవి. 


- ఇల్లిందల సరస్వతీ దేవి 
25-08-1987 


12 


నా మాట 


ఈ మొగలాయి కథలను వినోదానికిగాను నేను 
అప్పుడప్పుడు పేరు లేకుండా గోలకొండ పత్రికకు వ్రాసి 
యుంటిని. కావున వినోద దృష్టితోనే చదువవలెను. వీటిలో 
రాజకీయాంతరార్థములను కల్పింపరాదు. మొట్టమొదటి కథ 
“గ్యారా కద్దూ బారా కోత్వాల్‌” కథ. అది 19-08-1931లో 
ప్రకటింపబడెను. నాల్గవదగు “గోమాజీ గణేశ్‌” కథ 16-08- 
1930 గోలకొండలో ముద్రితమయ్యెను. ఇది ముద్రితమైన 
కొన్ని మాసాలకే శ్రీ వేలూరి శివరామశాగ్తిగారు భారతిలో 
ఇదే కథను తమ పద్ధతిలో వ్రాసిరి కాన నేను వారి కథనే 
తీసుకొన్నానని యెవరైనా అనకుండుటకై ఈ తేదీని 
కనబరుచుచున్నాను. అయితే వారున్నూ నా కథను చూడ 
కుండానే వ్రాసినారని నా అభిప్రాయం. ఇట్టిదే కాకతాళీయ 
న్యాయము. ఇందలి తుది రెండు కథలు ఎలియట్‌ హిస్టరీ 
ఆఫ్‌ ఇండియాలో నుండి (గహింపబడినవి. ఈ కథలను 
సంపుటీకరించి గ్రంథరూపముగా వెల్లడించి ఈ అణా 
గ్రంథమాల వారు నన్ను అనుగ్రహించినారు. 


8-11-1940 సురవరము ప్రతాపరెడ్డి 


13 


ఆ ప్రతాపరెడ్డి కథలు 
1. నిరీక్షణ 15 
2. హుసేన్‌వీ 28 
8. సంఘాల పంతులు 28 
4. వకీలు యెంకయ్య 34 
5. బారిస్టర్‌ గోపాలకిషన్‌ రావు 42 
6. వెంకటరెడ్డి దొర (నాటిక) 49 
7. మెహ్లీబేగం 58 
ది. ఖిస్మత్‌ 64 
9. అపరాధం 783 
10. వింత విడాకులు 82 
ఆ మొగలాయి కథలు 
11. గ్యారా కద్దూ బారా కోత్వాల్‌ ah 
12. బేఖూప్‌ మదారుసాబ్‌ 117 
13. బంగారు గాడిద 119 
14. గోమాజీ గణేశ్‌ పీతల్‌ దర్వాజా 123 
15. వీవీ జాన్‌ 127 
16. కిచిడీ జాగీరు 130 
17. బేతాళు సుల్తానుల భేటీ 133 
18. రంభ 143 
19. చస్తామంటే పురుసతు లేదు 147 
20. ఫకీరు బిడ్డ 150 


21. రుమాలను బజ్జి తినిపోయింది. 155 


14 


నిరీక్షణ 


“శంకరన్‌! దినమూ సూర్యుడు తూర్పు సముద్రము నుంచి పైకి లేచి మళ్ళీ 
పడమటి సముద్రములో మునుగుతూ వుంటాడు. రాత్రంతా యెక్కడ వుంటాడు? 
మళ్ళీ తెల్లవారేవరకు తూర్చుకెట్లా వస్తాడు?” 


“కుమారీ? అది అనాది నియమం. (ప్రతివస్తువకూ ఉదయం అస్తమయం 
ఉన్నది. అస్తమించే వస్తువు మళ్ళీ ఉదయిస్తుంది. మన యీ వూర్లో తూర్పు పడమటి 
సముద్రాలు కలుస్తవి. అందుచేత సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే మునిగినట్లు 
కనబడుతుంది.” 

“అయితే వేరే దేశాల్లో యెట్లా వుంటుంది?” 


“ఈ యందం అక్కడ లేదు. ఉత్తరానికి పొయ్యె కొద్దీ భూమిలో మునిగి 
భూమిలోనుండి పైకి వచ్చునట్లు కనబడుతాడు.” 


“ఆ అలలు చూస్తివా? యెట్లా వొకటిమీద వొకటి పడుతున్నవో, ఎప్పుడూ 
వాటికి విరామం లేదా?” 


“అఖండ (పేమ అంటే అట్లే వుంటుంది... ఈ ముచ్చటకేమిగాని యింక 
కొంచెంసేపట్లో సూర్యుడు మునుగుతాడు. మనము దినములాగా యిక్కడినుండి 
సముద్రం అంచువరకు దొర్లుదాము రా.” 


“ఊహూం, దినమూ నేనే ముందు దొర్లాలేమి? చూడు, ఎంత యెత్తునుండి 
దొర్లుతామో? 40 అడుగుల ఎత్తెనా వుంటుంది ఈ యిసుక దిబ్బ.” 


“నీవే ముందు దొర్లవాలె.” 
“లేదు. నీవే.” 





సురవరం ప్రతాపరెడ్డి కథలు ఢి 15 


“సరే రా!” 


శంకరన్‌ ముందు ఆ ఏటవాలు సముద్రతీరం యిసుకదిబ్బ మీద అడ్డము 
పండుకొని పల్టీలు కొడ్తూ కిందికి దొర్లినాడు. కుమారి వాని వెనుకాలినే దొర్లింది. 
శంకరన్‌ మీద కుమారి పడింది. కిలకిల నవ్వుతూ ఇసుకంతా దులుపుకొని చేతులు 
చేతులు పట్టుకొని మళ్ళీ పైకెగబాకినారు. ఇట్లా ఎన్నో మారులు దొర్లినారు. ఇంతలో 
ప్రొద్దు మునిగింది. ఇద్దరూ వకర్నొకరు రాచుకుంటూ యింటిదారి పట్టినారు. 


Kk Kk xk 


శంకరన్‌ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినారు. తన మేనమామ యింట్లో 
పెరుగుతున్నాడు. ఇప్పటికి వయస్సు 15 వుంటుంది. మంచి స్ఫురద్రూపి. సాధారణంగా 
తిరువాన్యూరు బెస్తవారు అంటే నల్లగా వుంటారు. కాని శంకరన్‌ గోధుమ వర్ణమువాడు. 
దినమూ ఆ కన్యాకుమారి తీరమువద్ద సముద్రములో తన మామ వెంటపోయి చేపలు 
పట్టుకవచ్చేవాడు. కుమారి తల్లిదండ్రులకొకే కూతురు. వయసులో చిన్నదైనా 
చేపలకూర, అరటికాయకూర, పనసకూర, అన్నము, సాంబారు బాగా వండగలదు. 
మంచి అందమైన పిల్ల. కాస్త నల్లనిదైనా ముక్కూ మొగమూ తీరూ చూచిన చాల 
ఆకర్షణీయముగా కనపడేది. కొబ్బరినూనెతో నిగనిగమనే వెంట్రుకలు అప్పుడే బారెదేసి 
పెరిగినవి. నల్లని పెద్దకండ్లతో నవ్విందంటే శంకరం హృదయంలో మెరుపు మెరసినట్లా 
వుండేది. పెదవి తెరచి మాట్లాడిందంటే ఏక్తారా విన్నట్లు వినేవాడు. బయలులో తిరిగీ 
గారాబముగా పెరిగిన పిల్ల అగుటచేత అంగసౌష్టవం బాగా వ్యక్తం అవుతూ వుండేది. 
తన మేనమామ కూతురు అగుటచేత శంకరన్‌కే ఆ పిల్లనిస్తారని అందరూ 
అనుకునేవారు. కాని వీరి కా పెండ్లిండ్ల ముచ్చట యేమిన్నీ తెలియదు. అన్యోన్య 
ప్రేమ దినదినమూ పెరుగుతూ వుంది. దినము సాయంకాలము తప్పకుండా సముద్ర 
తీరముపై ఆ యేటవాలు యిసుకదిబ్బలమీద ఆడుకునేవారు. 


యం Kk షం 


ఇట్లా కొన్ని సంవత్సరాలు గడచినవి. శంకరన్‌ ఇరువది యేండ్ల వాడైనాడు. 
కుమారి 16 యేండ్లదైంది. ఈ నవయవ్వనంలో కుమారి సంపూర్ణవికాసమునకు 
వచ్చినది. ఆ గులాబిరేకులవంటి పెదవులు, ఆ నవ్వే పెద్ద కన్నులు, ఆ చూపులలో 





16 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


గాఢమైన (ప్రేమ, ఆ కిలకిల నవ్వులలో వెన్నెల తేట, ఆ మాటలలో అమాయకత్వము, 
ఆ గంభీరమైన నడక, ఆ ముందరి కొప్పు, ఆ పొంకమైన వక్ష్యస్థలము శంకరన్‌ 
మునసులో గాఢముగా నాటుకొనిపోయినవి. ఆ కాలంలో మళయాళ స్రీలకు యెదలపై 
రవికలుగాని, కొంగుగాని లేకుండేది. అందుచేత కుమారి సౌందర్యం మరీ 
ఆకర్షణీయమై, లోభనీయమై వుండేది. ఇట్లు వీరిరువురు పెరిగినా, తాము దినమూ 
ఆడుకునే ఆటలు మానలేదు. ఆ దిబ్బలపై జారి తనమీద కుమారి పడినప్పుడు 
శంకరన్‌ తననే కాదు ప్రపంచాన్నే మరచిపొయ్యేవాడు. ఆ పడుచు చేయిపట్టుకొని 
రాత్రిలో యింటికి పోతూవుంటే శరీరమంతా గగుర్పొడిచేది. కుమారి కూడా శంకరన్‌ 
తొడపై తలమోపి పండువెన్నెల్లో పండుకున్నప్పుడు, తన ప్రియుడు ఆ కథా యీ 
కథా చెప్పుతూ యేదో మిష పెట్టుకొని వంగి ముద్దు పెట్టుకొన్నప్పుడు తన శరీరములోని 
రక్తము మహావేగముగా, ఉష్టంగా ప్రవహించుతూ వుండేది. చెక్కిళ్ళ కాంతి 
రెండంతలయ్యేది. ఊర్లో అమ్మలక్కలు వీరిద్దరి యీడూ జోడూ చూచి వీరి అమాయకపు 
ఆటలుపాటలుచూచి చాల ముచ్చటపడుతూ పావురాళ్ళ జతగా వున్నారని అంటే 
యిద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ వకర్నొకరు వంకచూపులో చూచుకునేవాండ్లు. 


ఒకనాడు సాయంకాలము యింటికివస్తూ వారిద్దరు యిట్లా మాట్లాడుకుంటూ 
పోయినారు : 


“కుమారీ, ముందు ఆదివారము మనకు పెండ్లంటగా? అత్తమామలు వాండ్లు 


పందిళ్ళేసి యిల్లంతా అలంకారం చేస్తున్నారు.” 
“ఆ సంగతి నాకూ తెలుసులే.” 
“మనము ఇంక ఆలుమగండ్లమైతే మనకు బ్రహ్మానందంగా ఉంటుంది కదూ!” 


“ఇప్పుడు లేదా? మనకెప్పుడూ నిత్యానందమే. మనము ఎప్పటివలెనే దినమూ 
ఆడుకుంటాముగా.” 


“లేదు. ఇంక మనకు ఆటలాడే అవకాశం వుండదు. మనమింక ఇంటిపనులన్ని 
చకృబెట్టుకుంటూ సంసారం చేయవలసింది. నేను దినమూ చేపలు పట్టుకవస్తాను. నీవు 
ఇంట్లో పనులన్నీ చక్కబెట్లూ ముసలివారైన తల్లిదండ్రుల సేవ జేయవలసి వుంటుంది.” 


“అట్రైతే నీవ నన్నింక (ప్రేమించవూ?” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 17 


“పేమించనూ! యెవరంటారు? నిన్ను పూలల్లో పెట్టి పూజిస్తాను. అందరిచేత 
పూజింపజేస్తాను.” 


లాగాలో 


“నీవు పగలంతా చేపలు పట్టబోతాను. నీవు ఇంట్లో దంచీ, చెరిగి, వంటచేసి 
ఇంటిపనులు చూచుకొని సాయంత్రము వరకూ సద్దీ, బుట్ట తీసికొని సముద్రతీరానికి 


రావూ? ౨ 
“తప్పకుండా, గంటముందేవచ్చి ఎదురుచూస్తూ కూర్చుంటాను.” 


“మరి నేను పగలంతా సముద్రం మీద వుంటే, నీవు ఇంటిపనుల్లో నన్ను 
మరచిపోతావా?” 


“ఎన్నటికీ మరవను. అమ్మో! నిన్ను మరిస్తే ప్రపంచమునే మరచినట్లు!” 
వ వ షః 


శనివారము నాడు మధ్యాహ్నము భోంచేసుకొని కుమారిని వెంట బెట్టుకొని 
సముద్రతీరానికి శంకరన్‌ పోయినాడు. 


“కుమారీ! మన కులాచారం ప్రకారం మన పెండ్లికోసం నేను వంటిగాపోయి 
యేడు చేపలైన పట్టుకొని రావాలె. అదెంతపని? గంట లోపలనే వస్తాను. రేపేగా 
మన పెండ్లి. నీవు ఇంటివద్ద వుండు. ఇప్పుడే వస్తానూ, ఏమి?” 


“గట్టిగా వస్తావా?” 

“అందుకు సందేహమేమి?” 

“చేపల వేటలో నన్ను మరచిపోతావేమో?” 

“లేదు, లేదు. నీవే నన్ను మరచిపొయ్యేవు!” 

“నీవు జల్దీ రాకుంటే, నేను నీతో ఇంక మాట్లాడను చూడు.” 

“తప్పకుండా వస్తాను.” 

అంటూ కుమారిని ముద్దులలో ముంచి చిక్కని బిగికౌగిటిలో ఇరికించికొని 





18 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


కొంతసేపు తన్మయుడై విడిపించుకొని గంతులు వేస్తూ తెప్ప యెక్కి తెడ్డుతో గబగబా 
నడుపుకుంటూ వెళ్ళినాడు. అతడు చూపు మేరనుండి అదృశ్యుడయ్యేవరకు చూస్తూ 
కుమారి ఇంటివైపు తిన్నగా నడిచింది. గంట అయింది. రెండు, మూడు, నాలుగు 
గంటలైంది. సాయంత్రమైంది, చీకటి పడింది. శంకరన్‌ రాలేదు. 'వెన్నెలరాత్రి 
ఫర్వాలేదు. ఈవేళ చేపలు దొరలేదేమో. సగము రాత్రికైనా వస్తాడులే” అని కుమారి 
తల్లిదండ్రులన్నారు. కుమారి మాత్రము రాత్రి అన్నము తినలేదు, నిద్రపోలేదు. 
ఇంటిముందరనే కూర్చుని సముద్రము దిక్కు చూస్తూ వున్నది. ఏమాత్రము చప్పుడైనా 
తన శంకరే వచ్చెనని ఆత్రముతో చూస్తూ వున్నది. తెల్లారేవరకు ఒకటే నిరీక్షణ. 
కుమారి తల్లిదండ్రులు భయపడిపోయినారు. వెంటనే కులస్థులను పదిమందిని 
జతచేసుకొని తెప్పలు వేసుకొని సముద్రము మీద ప్రయాణమైనారు. పదిమంది 
పదిదిక్కులా పోయినారు. మధ్యాహ్నము వరకు అందరూ వాపసు వచ్చినారు. శంకరన్‌ 
చనిపోయినాడనే నిర్ణయించుకొన్నారు. కానీ తెప్పజాడైనా కనపడవలసివుండె. అదీ 
దొరకలేదు. వృద్ధులైన కుమారి తల్లిదండ్రులు కుమారిని పట్టుకొని గోడుగోడున 
యేద్చినారు. వచ్చిన చుట్టాలంతా అంగలార్చినారు. ఎవ్వరికి తోచినట్లు వాళ్ళు 
ఓదార్చినారు. 


“ఇద్దరికీ లగ్నబలం లేదు, ఏమి చేస్తాము?” 
“ఇద్దరు పార్వతీ పరమేశ్వరులలాగా ఎంత ముచ్చటగా వుండేవారు, పాపం!” 


“వానికి నొసటిమీదవుండే ఆ పెద్ద మచ్చను చూచి ఎంత అదృష్టవంతుడమ్మా 
అనుకునేవాండ్లము!” 


“ఎంత వినయవిధేయతలనుకున్నారు!” 
“శంకరన్‌ అంటే భోళాశంకరుడేనమ్మా!” 


“ఇంకెక్కడి శంకరన్‌? అయ్యో! కుమారీ! మీ ఇద్దరికీ ఈనాటికి బుణాను 
బంధము దెగిపోయెగదమ్మా!” 


అని నానావిధాల యెవరికి తోచినట్లు వారు వాపోయినారు. 


కాని కుమారి మాత్రం ఒక్క కన్నీటిచుక్క రాల్బలేదు. ఒక మాట అనలేదు. 
ఒకవిధమైన విషాదహాసముతో సముద్రం దిక్కే చూస్తూ వుంది. ఎవరు పిలిచినా 





సురవరం ప్రతాపరెడ్డి కథలు + 19 


పలుకదు, అన్నము తినదు, ఆ చూపులో ఏదో వెదుకులాట కనపడుతూ వుంది. 
వచ్చిన బంధువులంతా సాయంత్రం వరకు ఎవరి బాట పట్టుకొని వారు పోయినారు. 


kK Kk Xk 


అస్తమయం అయ్యే సమయంలో ఇంత చేపలకూర, ఇంత అన్నము, ఇంత 
పెరుగు బట్టులో తీసికొని కుమారి సముద్రతీరానికి పోయింది. ఎందుకమ్మా అంటే 
పలుకదు. తల్లిదండ్రులు అడ్డమువచ్చినా వినదు. శంకరన్‌ తనను విడిచి ఇప్పుడే 
వస్తానని చెప్పి కడసారి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనిన చోటికే పోయి నిలుచున్నది. 
అట్లే సముద్రం దిక్కు చూస్తూ నిలబడింది. తల్లిదండ్రులు ఏమి ప్రమాదమౌతుందో 
అని వెంటనే వున్నారు. చీకటిపడ్డ తర్వాత ఎంతో ప్రయాసతో ఇంటికి తీసుక వచ్చినారు. 
ప్రతిదినమూ సాయంకాలము సద్దికట్టుకొని కుమారి సముద్రతీరానికి పోయి తాను, 
శంకరన్‌ ఆడుకుంటూ వుండిన ఇసుకదిబ్బల పై కొంతసేపు కూర్చొని తర్వాత తనను 
వదిలిపెట్టిపోయిన చోటికి పోయి నిలుచుండి చీకటిపడిన వెంటనే తిరిగి ఇంటికి 
వచ్చేది. 


“ఏమమ్మా, ఇంకెక్కడి శంకరన్‌? ఇంకా వస్తాడనుకున్నావా? ఎందుకీ 
వృథాశ్రమ?” అని తల్లిదండ్రులు కంటనీరు పెట్టుకొని అడిగితే- 


“అమ్మా! నా ప్రియుడు, నా ప్రాణము, నా శంకరన్‌ తప్పక వస్తాడే. తప్పకుండా 
వస్తానని చేయిలో చేయివేసి పోయినాడు” అనేది కుమారి. 


“ఓసి పిచ్చితల్లీ! ఇవెక్కడి పిచ్చి ఊహలే నీకు?” 

“లేదమ్మా! తప్పకుండా వస్తాడు. పోతూపోతూ నన్ను మరచిపొయ్యేవు సుమా 
అని చెప్పిపోయినాడు.” 

“వాడే నిన్ను మరచిపోయినాడే, తిక్కతల్లీ! యింక వాని ఆలోచన విడిచిపెట్టు.” 


“అట్లా కానే కాదు, అతడు నన్నెప్పటికీ మరిచిపోడు. నన్ను పూవుల్లో పెట్టి 
పూజిస్తానన్నాడు. ఆ అలలవలెనే (పేమ అనంతము, అఖందము అన్నాడు.” 


“బిడ్డా! నీకు మతిపోయిందా ఏమి? వేరే మంచి మనుము చూస్తానులే. చింత 
చేయవద్దు” అన్నాడు తండ్రి. 





20 ఈ సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“నా శంకరన్‌ కంటే మంచివాడు ప్రపంచమంతా వెదికినా దొరకడు. నా 
శంకరన్‌ తప్పకుండా వస్తాడు. నా పెండ్లి విషయంలో మీరేమీ చింత చేయవద్దు. 
చిన్నప్పుడే మాకిద్దరికీ పెండ్లి అయ్యింది. నేనిట్లే యెదురుచూస్తుంటాను. మీకిష్టం 
వుంటే యింత కూడు వెయ్యండి. లేకుంటే నేనూ సముద్రం మీద పోయి నా ప్రియున్నిి 
నా భర్తను వెదకుకొని కలుసుకుంటాను.” 


kK Kk xk 


కొన్నియేండ్లు అట్లే గడచిపోయినవి. కుమారి తల్లిదండ్రులు క్రమేణా 
చనిపోయినారు. కుమారి కిప్పుడు దిక్కెన్వరూ లేరు. తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయిన 
అస్తి కావలసినంత వుంది. దినమూ తనకూ, తన శంకరన్‌కూ వంట పండుతుంది. 
సాయంత్రమయ్యేవరకు శంకరన్‌ భాగము మూటకట్టుకొని సముద్రతీరం పోయి తాము 
చిన్నప్పుడాడుకొన్న చోట్లన్నీ తిరిగి చీకటి పడేవరకు శంకరన్‌ ఆఖరుసారి తనను 
విడిచిపెట్టి పోయిన తావుకుపోయి అక్కడ అన్నము పెట్టి యింటికి వస్తుంది. ఇట్లా 
దినాలు, మాసాలు, సంవత్సరాలు నిండినవి. ఈ 15 ఏండ్ల నుండి అదే దినచర్య. 


ఒకనాడు చాలా జబ్బుచేసి మంచం పట్టింది. ప్రకృయింటి నాయర్‌ ప్రీ వకతె 
వచ్చి పరిచర్య చేస్తూ వున్నది. “అయ్యో! ఈ దినము శంకరన్‌కు అన్నము తీసుకుపోలేదే! 
నీవైనా తీసుకపోవూ, అతడు వచ్చేవేళ అయింది” అన్నది నాయరు ప్రీతో. రెండవ 
దినము జబ్బింకా జాస్తి అయినది. ఆమె పవిత్రవర్తనము, ఆ నిర్మల ప్రేమ, ఆ 
అఖండ భక్తి, ఆ అపూర్వ విశ్వాసము చూచి ఆమెను భక్తితో నమస్మరించనివారే ఆ 
గ్రామంలో లేరు. ఆమెకు రెండు దినాలు చాలా జబ్బైందని వినేవరకు చుట్టుపట్ల 
వారంతా గుంపైనారు. పగలంతా తీవ్రమైన తాపము. కలువరింతలు. ఆ కలువరింత 
లంతా శంకరన్‌ గురించిన కలవరింతలే. 


“ఊహూం నీవే ముందు దొర్లిపోవాలె.” 
“మనకు పెండ్లెతే యెప్పటిలాగా ఆడుకోమూ?” 
“నన్ను మరిచిపోతావా శంకరన్‌?” 

“లేదు లేదు. నీవు జల్టీరాకుంటే వట్టు.” 

ఈ ప్రకారము కలవరించుతూ వున్నది. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 21 


సాయంత్రమైంది. అందరూ చుట్టూ మూగి ఉపచారాలు చేస్తూ వున్నారు. 
తటాలున కుమారి ముఖముపై గొప్పకాంతి బయలుదేరింది. కండ్లల్లో ఆనందజ్యోతి 
ప్రజ్వరిల్లింది. ఎక్కడలేని బలం వచ్చినది. మంచములో లేచి కూర్చుని దక్షిణముఖంగా 
చూస్తూ చేతులు చాచి- 


“ఆం వచ్చితివా, శంకరన్‌! జల్లీ వస్తానంటివే! ఇప్పుడైనా నన్ను మరచిపోలేదు 
కదా! నన్నూ రమ్మంటివా? వస్తా, వస్తా, ఇదిగో వస్తున్నాను. వస్తున్నాను శంకరన్‌!...” 


కుమారి మంచముమీద పడిపోయింది. అంతా నిశ్శబ్దం. చూచే వరకు కుమారి 
శరీరం చల్లబడింది. కండ్లు మూసుకున్నది. ముఖముపై చిరునగవు మాత్రము అట్లే 
నిలిచిపోయినది. 


గ్రామస్థులంతా సర్వవర్ణములవారు ఆమెను ఆ శంకరన్‌తో కడసారి వీడ్కోలు 
పొందిన స్థలములో సమాధి చేసినారు. అచ్చటనే వక గుడి కట్టినారు. అందు అఖండ 
(పేమజ్యోతిని వెలిగించినారు. నేటికిని కన్యాకుమారి దేవతటై ఆ చోట 
వూజింపబడుతూ వున్నది. “నిన్ను పూలల్లో పెట్టి పూజిస్తాను. అందరిచేత 
పూజింపజేస్తాను” అన్న శంకరన్‌ మాటలు నిజమైనవి. 


స్తై 





22 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


హుసేన్‌ బీ 


నా స్నేహితుడు రైల్వే కాఫీ హోటల్లో నాష్టా చేస్తూంటే నేను మాత్రం 
విలాసంగా సికింద్రాబాదు ప్లాట్భారం మీద రైలు డబ్బాలల్లో వుండే ప్రయాణీకులను 
చూస్తూ వెనక్కూ ముందుకూ తిరుగుతూ వుంటిని. 


ఆడవారి డబ్బాను కొంచెము దాట్తినో లేదో “రాముడూ!” అని సన్నని 
గొంతునుండి శబ్దము నా చెవిలో బడెను. ఎవరది ఇంత నిర్లక్ష్యంగా నన్ను పదిమందిలో 
మా ఇంట్లో తల్లిదండ్రులు పిలిచేలాగున పిలుస్తారు అని వెనక్కు జూచి, నన్నెవరు 
పిలుస్తారు, ఇట్లాంటి పేర్లు కలవారు యెందరుండకూడదూ, అని ముందు అడుగువేస్తి. 


కాని మళ్ళీ “ఏమి రాముడూ, అట్లే పోతావు” అని ఇంకింత మనోహరంగా 
కంఠము వినబడెను. తటాలున వెనక్కు తిరిగే వరకు వక చిన్న డబ్బాలో వక ముసల్మాన్‌ 
ప్రీ దాసెన పెట్టిన పండ్లు కనబడుతుండగా, నవ్వ ముఖముతో డబ్బాలోనుండి బయటికి 
వంగి నా తట్టు చూస్తూ వుండెను. ఈమె సుమారు 25 యేండ్రది, లోపల యెగ్రటి 
చీటిచీర వుండెను గాని దానిపై కొంచము మాసిపోయిన తెల్లని మైలదుప్పటి తలమీదుగా 
కప్పుకొని వుండెను. ముఖము, కుడిచెయ్యి మాత్రము బయటికి కనిపిస్తూ వుండెను. 
కుడిచెయ్యికి వక్క సన్నని బంగారు కడెముండెను. దానితోపాటుగా 10-12 విలాయితీ 
గాజులుండెను. ముఖము మంచి బంగారు వన్నెతో మెరుస్తూ వుండెను. ముక్కుమీద 
కుడితట్టో, యెడమతట్లో గుర్తులేదు కాని, వక్కతట్టు మాత్రము బంగారుది కమలమువంటి 
వక్క నత్తు వుండెను. చెవులకు పెద్దపెద్ద గెంటీలో అవేటివో సుందరంగా వేలాడుతూ 
వుండెను. కంఠములో ఒక బంగారు తీగె వుండెను. నల్లని కనుగుడ్లు. కండ్లకు బాగా 
కాటిక రాచుకొని వున్నందున కండ్లు మటింతా నల్లగా కనబడుతూ వుండెను. ఆ గుడ్లలో 
ఆకర్షించే శక్తి వుందా అన్నట్టు వక విధమైన కాంతి ప్రకాశిస్తూ వుండెను. గుండ్రని 
ముఖము మొత్తముపై ఈ వయసుది చాలా ఆకర్షణీయంగా వుండెను. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 28 


ఈమెను నేనెప్పుడో చూసినట్లుందే అని వక్క నిముషము చాలా ఆలోచిస్తిని 
కాని యేమిన్నీ జ్ఞాపకము రాలేదు. నేను ఆమెను సమీపించిన వెంటనే “ఏమి, రాముడూ! - 
మరిచిపోతివా?” అన్నది ఆమె. 


“ఏమిది, ధ్వని కూడా యొన్నడో విన్నట్లుంది” అని మనసులో అనుకుంటిని, 
కాని జాడ మాత్రము తెలియలేదు. నే నెన్నడున్ను తురకవాళ్ళ స్త్రీలతో మాట్లాడినవాన్ని 
కాదే, యీమె నన్నెట్లా గుర్తించింది అని నాలో తర్మిస్తూ, పోనీ యీమెనే విచారిస్తాము 
అని మనస్సు గట్టి చేసుకొని, “బీ అమ్మా! మీ పేరేమి?” అంటిని. 

“హుసేన్‌ బీ” అంటూ పక్కున నవ్వెను. 

విచిత్రపు పేరు చెప్పటం, పైన కొత్తవాళ్ళతో సరసం చేయడం! యిదెంత 
తమాషా ఆడుది అనుకొని, యెవరన్నా చూస్తే యేమనుకుంటారు అని పక్కలకు 
చూసి యెవ్వరూ డబ్బాలో కాని, సమీపములో గాని లేకుండింది చూచి ధైర్యం 
తెచ్చుకొని “బూవమ్మా, మీరెవ్వరో నాకు తెలియదు. మీరేమో పొరపాటు పడినట్లున్నది. 
నాకు పనులున్నవి. పోవాల” అని యేవో రెండు మాటలు అనేస్తిని. ఎందుకంటే 
ఆడవాళ్ళతో మాట్లాడాలంటే చిన్నప్పటినుంచీ చాలా సిగ్గుపడేవాన్ని. 

“ఏమి, రాముడూ! యింతలో యెంత మనిషివైతివయ్యా నీవు! మీ సందులో 
వుందే కామాక్షిని యెరుగుదువా?” 

“ఏ కామాక్షి?” 

“మధ్వాచార్ల బిడ్డ. చిన్నప్పుడు వితంతురాలైన కామాక్షిని మరిచిపోయినావా?” 


మళ్ళీ నేను ఆమె ముఖము ఎగాదిగా చూస్తిని. యిప్పుడు జ్ఞాపకానికి వచ్చెను. 
ఆశ్చర్యములో ఆశ్చర్యము! ఆ కామాక్షే కాబోలు, ఈ హుసేను బీ అనుకుంటిని. ఛీ 
అదేమి మాట! ఆమె బ్రాహ్మణ ప్రీ యీమె అంటే తురకది. అయితే యిదేమో అరేబియా 
కథలాగున్నది. విచారించేకొద్దీ విచిత్రాలు బయలుదేరుతున్నవి అని ఇదంతా వక్క 
అరనిమిషములో ఆలోచించుకొని మళ్ళీ ఆమెతో యిట్లంటిని : “ఏమమ్మా, కామాక్షి 
నెరుగుదు గాని, ఆమె ఇల్లు వాకిలి విడిచి 6 యేండ్లు అయింది. ఆమె మీకెట్లా తెలుసు?” 


“ఆ కామాక్షి మరి ఈ హుసేన్‌ బీ ఇద్దరూ వక్కటే రాముడూ!” అని నిర్లక్ష్యంగా 
పలుకుతూ మళ్లీ పకాపక నవ్వింది ఆమె. 

నేను నిర్దాంతపోతిని. ఏమిట్రా యీ చిత్రము! బ్రాహ్మణ స్రీ తురకది అయింది. 
మరి యేమిన్నీ చింత లేకుండా యెంత ఆనందంగా వుంది! అప్పుడు ఇంట్లో ఆడవాండ్లు 





24 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


మగవాండ్లు పెట్టే బాధలు పడలేక వాడిపోయిన మొఖముతో యెప్పుడూ శోకిస్తూ 
వుండేది పాపము! 

యిట్లా యింకెంతసేపు చిన్నప్పటి విషయాలను ఆలోచిస్తూ తన్మయుడనై 
పోతుంటినో కాని యీ హుసేన్‌ బీ మళ్ళీ నవ్వు చాలించి కొంచెము చింతతో యిట్లు 
చెప్పింది : “రామమూర్తీ! నేను మావాండ్ల యింట్లో వున్నప్పుడు మా తల్లిదండ్రులు 
పాపము చిన్నప్పుడే ముండమోసింది, దానికేమి తెలుసు రెండు తెలియనిపిల్ల- అని 
నాకు తల వెండ్రుకలు గొరిగించకుండా పెద్దదాన్ని అయినాక కూడా అట్లాగే వుంచి 
వుండింది నీకు తెలిసిన సంగతే గదూ?” 


“అవునూ, అందరికీ మీ వాండ్లపైన యిందుకోసరమే కోపము వుండింది. మీ 
వాండ్లకు కులము తప్పు పెట్టాలె అని పట్టు పట్టింది.” 

అదే సంగతి నేను గూడా చెప్పుతూ వున్నాను. కొన్నాళ్ళకు మధ్వస్వాములవారు 
వచ్చింది గుర్తుందా?” 

“బాగా గుర్తుంది. అప్పుడే కదా నిన్ను బలవంతంగా పట్టుకొనిపోయి నెత్తి 
గొరిగించాల్సిందని కులస్థులంతా కోరింది. స్వాములవారు కూడా గొరిగించాలె అని 
ఆజ్ఞ యిచ్చారు. అప్పుడు నీవు వప్పుకోకపోతే స్వాములవారు నీకు బుద్ధి వచ్చేటట్లు 
బోధ చేస్తామని తమ వెంటనే సంచారములో పిలుచుకొని పోయిరి. ఇంతమాత్రం 
నాకు తెలుసును. ఇది 6 ఏండ్లనాటి సంగతి. తర్వాత యేమైందో తెలియదు. కాని 
నీవు తురకదానివైందే చాలా ఆశ్చర్యంగా వుంది.” 


“వినరాదూ, నేనే కథంతా చెప్పుతాను కదా? ఆ పిమ్మట స్వాముల వారు 
యేం చేసినారనుకున్నావు? చూస్తే పైకి మహా గొప్ప వాళ్ళలాగు వుంటారు యిల్లాంటి 
వాళ్ళంతా. మెల్లిగా కొన్నిదినాలు అయిన తరువాత స్వామివారు నేను పండుకునే 
గదికి సగము రాత్రివేళ వచ్చినారు. చల్లగా నా మీద చెయ్యి వేసినారు. స్వామివారి 
చెయ్యంతా వణుకుతూ వుండెను. నేను తటాలున లేస్తిని. ఇప్పుడా కథంతా యెందుకు 
చెప్పాలె కాని స్వామిగారెంత బలవంతం చేసినా నేను వప్పుకొనకపోతిని. ఇంకేమన్నా 
తొందర పెడ్తే కేకలు వేస్తానని బెదిరిస్తిని. “మంచిది. నీ సంగతి ప్రొద్దున చెప్తానులే 
అని అంటూ స్వాములవారు వెళ్ళిపోయిరి. పిమ్మట నాకేమాత్రమూ నిద్ర పట్టలేదు. 
ఏమిరా నా గతి అని ఆలోచిస్తూ చీకట్లోనే కండ్లు కొట్టుకుంటూ కూర్చుంటిని. 
గాధాంధకారము! చలికాలము ప్రారంభమై ఉండెను. యేమీ తోచకుండెను, ప్రొద్దున్నే 
నా సంగతి తెలుస్తుందీ అన్న యీ స్వామి, నాకేమిగతి పట్టునో! విషము గిషము పెట్టి 
చంపిస్తాడో లేక ఇంకేమి చేస్తాడో అని భయం వేసింది. యిట్లా వక్క ఘంటసేపు 





సురవరం ప్రతాపరెడ్డి కథలు ఢి 25 


ఆలోచిస్తూ, యింక అక్కడ వుండేది మంచిది కాదు అనుకొని మెల్లిగా లేచి యెట్లో 
ఒకట్లు మఠము నుంచి బైటపడి చీకట్లో పారిపోతిని. తెల్లవారిన తర్వాత మెల్లిగా మా 
గ్రామం బాట పట్టి మా యింటికి పోతిని కాని కులస్థులంతా గడబిడ చేసేవరకు మా 
తల్లిదండ్రులు నన్ను ఇంటినుంచీ తరిమివేసిరి. ఎవ్వరున్నూ నన్ను తమ యింట్లోకి 
రానియ్యక పోయిరి. యిట్లుండగా మా గ్రామానికి సికింద్రాబాదు తోళ్ళ వర్తకుడు వక 
సాహేబు వచ్చివుండెను. అతడు నాతో 'నేను వంటిగాన్ని. పైసా బాగా వుంది. నీకేల 
యీ తిప్పలు? నా వెంట రా, నిన్ను సుఖంగా సాకుతాను” అని తిన్నగా పలికినాడు. 
ఏమిన్నీ తోచనిదాన్ని నిలువ నీడ లేనిదాన్ని తుదకు సాహేబు ప్రార్థనలకు ఒప్పుకొని 
ఆయన వెంట పోతిని. అతడు నన్ను నికా చేసుకొనెను. ఇదిగో ఈ పిల్ల లిద్దరూ 
మాకు పుట్టినారు” అని బల్లమీద బాగా నిద్రించిన చిన్నపిల్లవాండ్లను చూపించెను. 

ఇంతలో వక సాహేబు వచ్చి, “ఏయ్‌, ఎవర్‌ నీవు? నీకీ ఇక్లా యేం పని?” 
అని కోపముతో నాతట్టు చూచెను. కాని హుసేన్‌బీ ఆయనతో నేను తన వూరివాణ్ణి 
అనిన్నీ చాలా మంచివాణ్డి అనిన్నీ చెప్పెను. 

సాహేబు మెత్తబడి “అట్లానా, మహారాజ్‌! రాండి కూర్చొండి. మీరు 
సికింద్రాబాదుకు వస్తే మా అంగడీకి రాండి” అని ఆయన అడ్రెస్‌ వ్రాసివుండే 
కాగితము నాకిచ్చెను. నేను కాగితము చూడకుండానే జోబీలో పెట్టుకొని “నా 
స్నేహితుడింకొకడు కాచుకొని వున్నాడు, పోతాను” అని చెప్పుతూ, “ఇప్పుడు మీరు 
యెక్కడికి పోతున్నా”రని అడిగితిని. 

“సికింద్రాబాదులో ప్లేగు జాస్తి అయింది. మేము వొరంగల్లులో మావాండ్ల 
చుట్టాల ఇంటికి పోయి వక నెల పూటలుండి వస్తాము” అని హుసేన్‌బీ అనెను. 
నేనున్నూ సెలవు తీసికొని మా స్నేహితుణ్ణి కలుసుకొని జరిగినదంతా చెప్పగా, 
ఆశ్చర్యంతో వింటూ వాడున్ను మరో స్టేషన్‌లో దిగి ఆ డబ్బా దగ్గరకు పోయి ఆమెను 
పిల్లల్ని చూసివచ్చి “యేం, చిత్రం రా! మన మతంలోనే వుంటే ఆ బూవమ్మ ఇంతమంది 
పిల్లల కంటూ వుండెనా, చెప్పుమరి” అని యేమేమో తమాషాలు చేస్తూ కాలము 
గడిపెను. 

నాకు మాత్రం “అయ్యో! సంఘ దౌర్జన్యము వల్ల హిందూ ప్రీలెట్లు 
చెడిపోతున్నారో కదా!” అని చింత ముదురుతూ వచ్చెను. 


ఫ్ర 





26 ఈ సురవరం ప్రతాపరెడ్డి కథలు 


సంఘాల పంతులు 


అది కృష్ణాతీరము. పల్నాటి సరిహద్దు. నిజాం ఇలాకా గ్రామము. పేరు 
రామసాగరం. ఆ గ్రామములో సుమారు 500 ఇండ్లు; 30 వర్తకులవి, 80 కాపువారివి, 
100 మాదిగవారివి, తక్కినవి ఇతర జాతులవి. ఆ వూర్లో సర్మారీ నాకా (పోలీస్‌ 
స్టేషన్‌) వున్నది; 12 మంది జవానులు, జవాను జవానుకు ఒక గుర్రము, ఒక 
అమీన్‌, ఒక జమేదారు. అమీనుకు రెండు పెద్ద గుర్రాలు. అమీను కచ్చేరీ పక్కనే 
అమీనిల్లు. పోలీసువారెన్నడున్ను చేతినుండి పైకమిచ్చి వస్తువులు కొనేది యెరుగరు 
పాపము! వెట్టికి మాదిగలున్నారు. సప్లెకి కోమట్లున్నారు. అయితే 30 కోమట్ల ఇండ్లలో 
వక్కడే దుకాణుదారుడు. మిగిలినవారంతా స్వయంగా కృషి చేసుకొని బతికేవారు. 
అయితే యేం, వారి కులము కోమటి కులం కాదా? ముప్పై ఇండ్లవాండ్రంతా 
పోలీసువారికి కోరిందంతా సప్లై చేయవలసిందే. కోళ్ళు, గుడ్డు, కట్టెలు మాదిగవాండ్ల 
జిమ్మా. 


kK Kk xk 


ఇట్లా వ్యవహారం మజాగా జరుగుతూ వుంది. రైతు లొకరిలో వకరు లేరు. 
కృష్ణ అవతలి తీరము చూస్తారు. అది అంగ్రేజీ యిలాకా, అక్కడ జనులు సుఖంగా 
వున్నారు. ఏ యెట్టీ లేదు, ఏ దండుగలూ లేవు, ఏ తన్నులూ లేవు. కాని ఈ రామసాగరం 
వారు పెద్దలు సంపాదించిన భూములు, ఇల్లు, వాకిళ్ళు, వృత్తులు వదలుకొనిపోతే 
వారికింక జీవనమెట్లు? 


ఒకనాడు ప్రొద్దున్నే ముసలి మాదిగది 70 ఏండ్లది చచ్చిందని వూరంతా 
వుడికిపోయింది. ఏం చస్తే? ముసలిదానికి చావు రాకూడదా అంటారేమో, ఆనాడు 
అమీన్‌సాబు పెండ్లాము- (ఆమెను బేగంసాహెబా అంటా రావూరివారు) ముసలిదానిని 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 27 


వంటకు రేలకట్టెల మోపు తెమ్మన్నది. ముసలిది అడవంతా తిరిగింది. రేలకట్టెలు 
దొరకలేదు. తంగేడికట్టెలు కొట్టుకొన్నది. మోపు చేసుకొన్నది. బేగంసాహెబా వద్దకి 
వచ్చేవరకు సాయంత్రమైంది. పొద్దున్నుంచి కూడులేదు. ముసలిది ఎండకు 
కష్టించింది. మోపు తెచ్చి ఇంట్లో పడవేసింది. 


“ఛినాల్‌. రేలకట్టె తీస్కోని రమ్మంటే ఇదేమి పుల్లల్‌ తెచ్చినావ్‌” అని డొక్కమీద 
నాలుగు తన్నులు తన్నింది. ముసలిది నీల్లింది. 


“నికాలో ఈ పీనుగును” అంది బేగం. దాని శవాన్ని ఈడ్చి మాదిగగేర్లో 
పారేసినారు నలుగురు జమాన్లు. 


kK Kk xk 


“లావ్‌ బాదం ఆట్రోట్‌ పిస్తా. కెవ్‌ం లేదూ అంటావ్‌, హర్రామ్‌! ఏయ్‌రా 
నాలుగు జూతాలు” అన్నాడు అమీను సాహెబ్‌. వెంటనే వక జవాను తన హైద్రాబాదు 
జూతాను చేతబట్టి నాలుగు బదులు ఎనిమిది “ఏక్‌, దో? అంటూ యెంచి పునుకుమీద 
వాయించినాడు. కోమటికి కోపం వచ్చింది. ఏడ్పు కూడా వచ్చింది. ఏమిన్ని జవాబు 
లేదు. కోమట్లందరూ మాట్లాడుకున్నారు. కృష్ణ అవతలి అంగ్రేజి యిలాకా నుండి 
వక కోమటిని పట్టుకొని వచ్చినారు. 1200 రూపాయలు సాలీన వానికి దుకాణము 
గుత్తా కిచ్చినారు. పోలీసువారడిగినది ఇయ్యవలెను. వచ్చిన కొత్త కోమటి 2 నెలలు 
వ్యాపారం సాగించి లెక్క చూచుకునేవరకు 1000 రూపాయలు ఖర్చు అయింది. 
రాత్రిపూట యెవరికీ చెప్పకుండా కృష్ణా దాటుకున్నాడు. తుదకు పట్నమునుండి వక 
మార్వాడీని 1000 కు మాట్లాడుకొని తెచ్చి గ్రామములో నిలిపినారు. వాడు వచ్చి 
నాలుగు నెలలైంది- అట్లే పోరాడుతూ వున్నాడు. 


kK Kk xk 


ఒకనాడు చీకటి వుండగానే పక్కవూరి నుండి బండి కట్టుకొని వక పెద్దమనిషి 
రామసాగరం వచ్చినాడు. వూరి బయట మాదిగవారి ఇండ్లు. ఎవడో ఎదురైనాడు. 
“ఎంత పొద్దు అయుండవచ్చురా?” అన్నాడు పెద్దమనిషి, 

“అప్పుడే కుక్కలు మొరిగినాయయ్యా! ఇంకా రెండు జాముల పొద్దుంది” 
అన్నాడు వాడు. 





28 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“కుక్కలు మొరిగితే పొద్దెట్లు గుర్తుపడ్తుందిరా?” అన్నాడు పెద్దమనిషి. 


“అయ్యో, మా వూర్లో కోళ్ళన్నీ పోలీసువాళ్ళ ఫలారాలకే సరిపోయినవి. 
నెల్లాళ్ళెంది. మా వూర్లో కోళ్ళు కూయవు. ఆ మారాజులు కుక్కలు తినరు. లేకపోతే 
అవికూడా మొరుగుతుండెనా! సామీ, మీ రేడికి పోతున్నారు?” అన్నాడు వాడు. 


“పటేలు పుల్లారెడ్డి యిల్లు ఎక్కడుంది?” 


“ఈడ్న వుందయ్యా! అదో అట్లా పొండి. వూరవాకిలి వద్దనే పెద్దది, రెండంతస్తుల 
దుందే, అదే రెడ్డిగారి యిల్లు, పోండి, మీ రేమి ఆయనకు చుట్టాలా స్వామీ?” 


ప్రొద్దున్నే వూరంతా తెలిసిపోయింది, ఎవరో పట్నం నుంచి సంఘాలపంతులు 
వచ్చినా డంటా అని. ఆయన ఎత్తెన మనిషి, మందంగా వున్నాడు, ఖద్దరు వేస్తాడు. 
వకీళ్ళలాగ రుమాలు కడ్డాడు. వెంట తోలు పెట్టె తెచ్చుకున్నాడు. దానినిండా పుస్తకాలు 
తెచ్చినాడు. పట్నంలో గొప్పగొప్ప వాళ్ళంతా ఆయనకు పరిచయమంట. మన కష్టాలన్నీ 
నివారిస్తాడంటా! మనపాలిటి దేవుడు వచ్చినాడురా అని అందరూ అనుకున్నారు. 
జనులకంతా యెన్నడు లేని ధైర్యము, ఉల్లాసము. ఇంటింటా అదే ముచ్చట. వూరంతా 
పెద్ద దేవర చేసినట్లు వుల్లాసముతో నిండిపోయింది. ఆ వచ్చినాయన పేరేమో కాని 
అందరూ సంఘాలపంతులూ అనబట్టినారు. సాయంత్రం పటేలు ఇంట్లో మీటింగు. 
కోమట్లంతా వచ్చినారు. వారికి సంఘాల పంతులు 'వర్తకస్వాతంత్ర్యము” అనే పుస్తకాలు 
ఇచ్చినాడు. “మీరేమి మనుషులేనా? కృష్ణ అవతలితట్టు చూడండి. వారెట్లున్నారో. 
మీకెందుకు భయము? సర్మారువారు మిమ్ము రక్షించుటకా లేక భక్షించుటకా ఈ 
పోలీసులను పెట్టింది?” అని యేమేమో చెప్పినాడు. 


కోమట్లకు ధైర్యం వచ్చింది. ఒరే మనలో మనకు ఐకమత్యం లేనందున యీ 
గతి పట్టినాము. సరే అంటే సరే అన్నారు. వర్తక సంఘము స్థాపనైంది. అందరూ 
నెంబర్ల.” 500 రూపాయల నగదు వసూలు. మార్వాడీకి నోటీసు. యికముందు 
గుత్తా యిచ్చుట లేదు. 


మర్నాడే మార్వాడి “1 రూపాయికి 5 సేర్ల బియ్యం జవాను సాయెబూ” 
అన్నాడు. “అరే నిన్న 15 సేర్లు. ఈవ్యాళ అయిదు సేర్లు. ఖబర్జార్‌” అన్నాడు. 


“ఖబర్దార్‌ లేదు గిబర్దార్‌ లేదు. ఈ వూర్లో సంఘము ఏర్పాటయిందోయ్‌. 





సురవరం ప్రతాపరెడ్డి కథలు ఢి 29 


సంఘాల పంతులు వచ్చినాడు. నీకూ తెలుసూ లేదూ” అన్నాడు మార్వాడి. 
“సంఘం! అరే మాకీ సంఘం! ఏమి సంఘం? అచ్చా, చూస్తాం” అనుకొంటూ 
జవాన్లు పోయినారు. 
x xk x 
మర్నాడు ప్రొద్దున్నే సంఘాల పంతులు బహిర్భూమికి పోయి వస్తున్నాడు. 
ఒక మాలది దూరం నుంచే సాష్టాంగదండం చేసి గోడుగోడున యేద్చింది. 
“ఏత? ఏమి కష్టం వచ్చింది చెప్పమ్మా!” 


“అయ్యా! ఏమి చెప్పుదూ! నిన్న బేగముగారి పాయిఖానా బాగా సాపు చేయలేదని 
ఆమె మా అక్కకు చెంపమీద వాత వేసింది. మొన్న జమాదారు మా ఆయనను బాగా 
కాళ్ళొత్తలేదని డొక్కమీద తన్నినాడు. ఇంకా మంచం పట్టినాడాయన. మేము 
బదుకలేము. మాగతేమి?” 


“సరే, ఇవాళ సాయంత్రము మీ పల్లెలోని మందిని అందరినీ పిలుచుకొని 
వూరుముందుండే రాగిచెట్టు కిందికి రమ్మను. నేను వచ్చి అంతా ఏర్పాటుచేస్తాను.” 


“సరే, మీరే మా దైవము, మీరే నారాయణమూర్తి నాయనా, చల్లగా నూరేండ్లు 
బ్రతుకు.” అంటూ ఆ 50 ఏండ్ల మాలెత దండాలు పెడ్తూ దీవనలిస్తూ పోయింది. 


Kk Kk xk 


సాయంత్రం అయిదారునూర్ల మంది జమా అయినారు వూరిముందు. సంఘాల 
పంతులు వారి కందరికీ వెట్టిచాకిరీ తత్వము బోధించినాడు. ఫర్మానులు వినిపించినాడు. 
కూలి ఇయ్యనిది వెట్టి చేయకూడదని చెప్పినాడు. ఇట్లా చెప్పుతూ వుండగానే అమీన్‌సాబు 
గుర్రమెక్కి ఎనిమిదిమంది జవాన్లవెంట బెట్టుకొని రీకుఠాకున వచ్చి కూర్చున్నాడు. 
“పంతులూ, గష్పీనిషాన్‌ 53 (నిజాం రాష్ట్ర వాగ్బంధన శాసనము) తెలుసునా?” 


“ఓ తెలియకేమి? అది సియాసీ జలాల (రాజకీయసభల) కొరకేర్పడినది. ” 
“సియాసీ అంటే?” 


“సర్మారును దూషించుట, ఫర్మానులకు వ్యతిరేకముగా నడచుకొనుట.” 





30 శ సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“మరి నీవు చేసేది అదే పని గదా?” 


“నేను గాదు, నీవు చేసేది. ఫర్మానులలో వెట్టి కూడదని వున్నది. కూలి ఇచ్చి 
పనిచేయించుకొనుమని వుంది. నీవెన్నడైన కూలి ఇచ్చినావా? మరి నీ బేగం 
సాహేబాకు ముసలివాండ్ల తన్ని చంపుటకు, పడుచువాండ్ల చెంపలు వాతలు పెట్టుటకు, 
పాయిఖానా లూడద్చించుకొనుటకు ఏ ఫర్మానులో హక్కిచ్చినారు?” 


“నీవు ఖానూను చాలా మాట్లాడుతావు. అచ్చా, నీకు తగిన ప్రాయశ్చిత్తము 
చేస్తాన్‌ చూడు” అంటూ లేచిపోయినాడు. 


kK Kk xk 


వారము దినములైంది. బేగం సాహెబా పాయిఖానా పూడ్చేవారు లేరు. 
వెట్టిచాకిరి మనుషులు రారు. కోళ్ళు అసలే లేవు. బియ్యము రూపాయికి 4 పళ్లే 
అయినవి. గుర్రాలకు గడ్డి చిక్కదు. పోలీసులకు కాలిమంట తల కెక్కింది. కల్లు 
మాత్రం వారికి సమృద్ధి. గ్రామస్థులందజు కల్లు తాగమని వట్టు పెట్టుకున్నారు. 
ఇదివరలో అమీను కచ్చేరీకి 1 కుండెడు కల్లే ఉచితముగా సప్లై అవుతుండెను. 
ఇప్పుడు 3 కుండలు సప్లై. : 


జవానులందరు అమీన్‌గారి అధ్యక్షతలో మీటింగు చేసుకున్నారు. సంఘాల 
పంతులును కచ్చేరికి పిలిచినారు. 


సంఘాల పంతులు పోయినతర్వాత 30 కోమటి యువకులు, 40 మంది 
మాదుగులు లారీలతో బయలుదేరి నాకా వెనుక భాగములో కూర్చున్నారు. వారిట్లు 
తయారైంది పంతులుకు తెలియదు, జవాన్లకును తెలియదు. 


సంఘాల పంతులు లోపల పోయిన వెంటనే కైపెక్కిన జవాన్లకు మరింత 
కోపము వచ్చింది. 


“అరే పట్టండి బొమ్మన్‌కు!” 'డాలో హత్కడీ, గోలీసే ఉడాదో. సంగెం సంగెం 
ఏం పంతులూ” 'నీది యే వూరు బే నీకీ ఫాసీ వెయ్యాలా’ “అరే వీడూ మనకి నోట్లో 
మన్నూ వేసినాడ్‌, రూపాయికి బియ్యం నాల్టూపళ్ళూ మా తాతలనాడు కూడా ఇట్ల 
లేకుండె బే” “వాడు హుసేన్‌గాడు బేగారీ వుండలే. వాడికీ కట్టెల్‌ తెమ్మంటే కూలీలావ్‌ 
అంటాడు), క్యా దేఖ్లారే పకడ్‌ సంఘాల పంతుళ్ళు... ఇట్లా కలకలము బయలుదేరింది. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఫి 31 


పంతులు శాంతముగా చూస్తూ నిలుచున్నాడు. ఏమిన్నీ జవాబీయలేదు. జవాన్లు 
పట్టుటకు దగ్గర వచ్చిరో లేదో బయటి సైన్యము లోపల ప్రవేశించి, టోపీలు 
ఎగురునట్లుగా కైపు దిగునట్లుగా జవాన్‌లను అమీనును మోదినారు. “అరే మర్గయా”, 
“అరే మాఫ్‌కరో”, “అరే అల్లా, ఇంకా మీ జోలికి రాంబే, “పంతులూ! నీవన్నా చెప్పు.” 
ఇట్లు ప్రార్థించినా వినక, వారికి దేహశుద్ధి అయ్యెను. నలుగురైదుగురికి మంచి 
గాయములు తగిలెను. అమీన్‌ మంచముకింద దాగుకున్నాడు. బయటకు లాగినారు. 
కట్టెలతో కొట్టితే లావుశరీరము నొచ్చునని తన్నులు తన్నినారు. కల్లుతిత్తివలె దొర్లినాడు. 


వారము దినములకు మొహతెమీం వచ్చినాడు. పోలీసువారు తమకైన 
అవమానమును చెప్పుకోలేదు. కాని, సంఘాల పంతులు వచ్చి అరాచకము చేసినాదనీ, 
పోటీ ప్రభుత్వము సాగిస్తున్నాడనీ, ఫొజు పంపకుంటే గొప్ప ప్రమాదము జరుగుననీ 
వ్రాసుకున్నారు. మొహతమీం వచ్చిన వెంటనే రైతుల పిలిపించి విచారించినాడు. 


“అయ్యా, ఈ చిట్టీలు చూడండి. వందలకొలది వున్నవి. ఎన్నడూ పైక 
మియ్యలేదు.” 


“సర్మార్‌! మాదిగెది ముసలిది బేగంసాహెబా తంతే చచ్చింది.” 
“మారాజా! మా అక్కకు ఇదిగో యీడ వాతవేసింది.” 
“మేము దేశమిడిచి పోతామయ్యా, ఈ యెట్టి మాతో గాదు.” 


అని వందలకొలది షికాయతులు చేసిరి. మొహతమీమంతయు గుర్తించెను. 
అమీన్‌ బర్తరఫ్‌ (డిస్మిస్‌, జమాదార్‌ తనజ్ఞుల్‌ (డిగ్రేడ్‌), జవాన్లందరికి 6 నెలలు మోతల్‌ 
(సస్పెండ్‌). ఠానా బర్జాస్త్‌ (ఎత్తివేయుట). ఆ వూర్లో ఇంక నాకా (పోలీస్‌ స్టేషన్‌) 
అవసరము లేదని హుకుం అయిందని వింటూనే జనుల ఆనందానికి మేరయే లేదు. 


ఇంకా వారము దినాలకు హోలీ పండుగ. “అరే, పండుగ చేస్తాం” అని 
తీర్మానించుకున్నారు. వారము దినము లా గ్రామంలో జల్సాలు (విందులు) జరిగినవి. 
ఏటి అవతలవారికి కూడా దావత్‌! 


ప్ర 





32 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


వకీలు యెంకయ్య 


సుమారు 40 ఏండ్ల కిందటి విషయం. ఆ కాలములో వకీళ్ళంటే గొప్ప 
అధికారులన్నమాట. చాలా [గ్రంథాలు కూడ చదువవలసినవి లేకుండేది. ఏవో రెండు 
తురకమాటలు మాట్లాడి రెండు లావు పుస్తకాలు చంక పెట్టుకొని బజారులో 
తిరిగినవాడంతా వకీలు అనుకునేది. 


మన యెంకయ్య అస్సలు పేరు వెంకటరెడ్డి దొర. అతను సన్‌ 1277 ఫసలీలో 
పాలమూరు జిల్లాలోని (ఇప్పుడు దాన్ని మహబూబునగర మంటారు. ) సింగారము 
అనే గ్రామములో జన్మించినాడు. తల్లిదండ్రులు బీదవారు. రెండు కాండ్ల సేద్యము. 
మామూలి జీవనము. అప్పుసప్పు లేకుండా బ్రతికినవాళ్ళు. నంబి రంగయ్య బళ్లో 
భారతము, భాగవతము చదువడము, వ్రాయడము, చిక్కు ఉత్తరాలలో చిక్కు 
విడదీయడము, వడ్డీ లెక్కలు సరిగా వేయడము, అప్పు పత్రాలు వ్రాయడం, ఇవి 15 
యేండ్ల వయసు వచ్చేవరకు నేర్చుకున్నాడు. 


ఇట్లా వుంటే వకనాడు ఇంట్లో వెంకటరెడ్డికి అతని తండ్రికి మాటలు జరిగినవి. 
తండ్రి చాలా కోపగాడు. నా ఇంట్లో నుండి తక్షణం వెళ్ళిపో అన్నాడు. వెంకటరెడ్డి 
మర్నాడు తెల్లవారేవరకు ఇంట్లో లేడు. తండ్రి యేమిన్నీ చింత చేయలేదు. తల్లిమాత్రం 
చాటుకు కన్నీరు రాల్ఫింది. 


వ Kk xk 


ఆ కాలంలో హైద్రాబాదులో వకాలతు చేసేవాళ్ళు పల్లకీలలో పొయ్యేవారు. 
ఖాజా కమాలుద్దీన్‌ దెహలవీ అనే ఆయనకు జేనడు గడ్డం, రంగు వేసినందున అది 
మొక్కజొన్న పీచువలె వుంది. పెద్ద పగిడి. మర్యాదకు తగినంత పెద్ద పొట్ట. ఇంచుమించు 
భూమికి తగిలే అంత పొడవైన షేర్వాని. ఎజ్జిని మనిషి, ఎతైనవాడు, పిల్లికండ్లు. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఫి 338 


ఇతనికి నెలకు 2000 రూపాయలు ఆదాయము. ఫౌజ్ఞారీలో (క్రిమినల్‌ కేసులు) 
పేరు పొందినవాడు. ఎటువంటి నేరము చేసినవాడు కానీ బరీ (విడుదల) చేయిస్తాడనే 
పుకారా. న్యాయాధికారికీ ఇతనికీ చాలా స్నేహం. ఎక్కువ వాదించేవాడు కాడు. 
కాని, ఈయన లేచి నిలిచినాడంటే కేసు జయమైందన్నమాటే. 


ఒకనాడు సాయంత్ర కాలములో వెంకటరెడ్డి వచ్చి ఎట్లో ఈయన కాళ్ళమీద 
పడ్డాడు. ఇంటినుండి వచ్చినాడు. తన వూరికి పట్నమునకు 60 మైళ్ళ దూరము. 
కాని సాహసించి వచ్చినాడు. మౌల్వీ సాబ్‌ అతణ్ణి చూచి, “ఏం కావాలె?” అన్నాడు. 


“మీ సేవ.” 

“అచ్చా” అన్నాడు మౌల్వీ. 

దినమూ వెంకటరెడ్డి వకీలుసాబుగారి పుస్తకములు మోసుకొని కచ్చేరీకి 
పోవడము, ఇంటిలో కాయిదాలు సర్దడం, బజారుకు పోయి కూరగాయలు మాంసము 
కొనితెచ్చి ఇయ్యడము ఇవి అతనికి ముఖ్యమైన పనులు. ఐదేండ్లు గడిచినవి. 
వెంకటరెడ్డికి ఉర్దూ బాగా మాట్లాడే నేర్చు కలిగింది. ఇంతో అంతో వ్రాస్తాడు. 


చదువుతాడు. 5-6 పెద్ద పెద్ద ఖానును పుస్తకాలు కొన్నాడు. ఒకనాడు పాలమూరికి 
వ్యాపారస్తులబండ్లు పోతూ వుంటే ఒక బండిలో పడి ప్రయాణమైనాడు. 


వెంకటరెడ్డి మళ్ళీ వచ్చినాడంటే వూరంతా తలక్రిందులయింది. కొందరు 
అతడు సన్యాసులలో కలసినాడని, తాము రామేశ్వరము పొయ్యే బైరాగులలో అతన్ని 
చూచి బాగా గుర్తుపట్టినా మనిన్నీ కొందరు అతడు పెద్ద జానంపేటలో (ఇప్పుడు 
ఫ(రుఖునగరు అంటారు) తురకలలో కలిసినాడనిన్నీ, వక మాదిగదాన్ని పెండ్లి 
చేసుకున్నాడనిన్నీ కొందరు అతడు కృష్ణలోపడి చచ్చినాడనిన్నీ- యిట్లెన్నెన్నో పుకారులు 
పుట్టించి వుండిరి. తల్లిదండ్రులు దినాలు లెక్కపెట్టి యిదురుచూచి యెదురుచూచి 
యింక చచ్చినాడనే నిర్ణయించి చాలా వ్యాకులములో కుంగిపోయిరి. ఇప్పుడు 
వెంకటరెడ్డి మళ్ళీ 5 పెద్ద పుస్తకాలు ఏమేమో తురక కాయిదాల మూట. షేర్వానీ, 
తుర్మీటోపీ బట్టలు, బూట్లు తెచ్చినాడని వూరంతా సంభ్రమము. మనిషి చాలా 
మారిపోయినాడు. నెత్తిన క్రాపు, సన్నగా మీసము లేర్చడినాయి. షేర్వానీ లాగు 
తొడుగుతాడు. నెత్తిన తురక టోపీ మూరెడిది ఎక్కించినాడు. తురకంలో మాట్లాడుతాడు. 
పట్నములో వకీలు అయి వచ్చినాడంట అనజొచ్చినారు. ఊరివారంతా గౌరవించినారు. 





34 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


తల్లిదండ్రులకు ఆనపట్టరాని సంతోషమైంది. గ్రామమంతా వకీలు యెంకయ్య వకీలు 
యెంకయ్య అని పిలువ మొదలుబెట్టినారు. సర్మారు వారు సన దియ్యకున్నా 
పల్లెటూరువారు వెంకటరెడ్డిని వకీలు చేసినారు. 


kK Kk xk 


రెండేండ్లు గడిచినవి. ఇప్పుడు వకీలు యెంకయ్యకు 23 ఏండ్లు. దినదినము 
ఊరివారిని బెదిరించుతాడు. మాటకు కచ్చేరీకి పోతానంటాడు. మాటకు ఫౌజ్డారీ 
మొకద్దమా పెట్టి బేడీ హత్మడీ వేయిస్తానంటాడు. తురకంలో గుక్క తిప్పకుండా నలభై 
మాటలు ఏకధాటిగా వాగుతాడు. ఆ వూరి పోలీసు పటేలు వీని దెబ్బ కాగలేక 
యెంకయ్యకే ముక్తారునామా (పవర్‌ ఆఫ్‌ అటార్నీ) యిచ్చి పటేలిగిరీ చేయమన్నాడు. 
కానీ పట్వారీ, మాలీ పటేలు ఇద్దరు వకటయినారు. గ్రామములో రెండు పార్టీ లేర్చడ్డవి. 
ఇప్పటికేమో సమానముగా వున్నవి. 


ఇట్లుండగా ఆ వూరిలో ఒక ఖూనీ జరిగింది. పది ఏండ్ల పిల్లవాన్ని ఒకన్ని 
చంపి బావిలో వేసినారు. రాత్రి జరిగిన పని. యెవరు చేసినారో తెలియదు. వెంటనే 
వకీలు యెంకయ్య అమీన్‌ సాహెబుకు రిపోర్టు పంపినాడు. సాయింత్రానికంతా అమీన్‌ 
హాజరైనాడు. 


అమీన్‌సాబ్‌ వస్తాడని యెంకయ్య వకీలు 12 మంది యెట్టివారిని సిద్ధముగా 
ఎదురుకోలుకు వుంచినాడు. బండెడు కట్టెలు, 50 కోడిగుడ్లు, ర్‌ కోళ్ళు, రెండు 
మెకపిల్లలు, 10 సేర్లు వాసన బియ్యము (పొలావుకు), 1 డబ్బా కాచిన నెయ్యి, 
చిల్లర మసాలా సామానులు, అదే మోతాదుమీద సిద్ధము చేయించినాడు. మాలీ 
పటేలు పార్టీలో పొగరు పట్టిన 10 మందిని వూరి ముందర కట్టేసి వుంచినాడు. 
అమీన్‌సాబు, ఇద్దరు జవాన్లు, ఒక వంటవాడు, జనానా బండిలో తన భార్య ఒక 
దాసి వీరితో కూడ వచ్చినారు. చావడిలో పర్గాలు కట్టినారు. జనానాకు విడిది 
చేయించినారు. పరుపుల దిండ్లు మెత్తలు, వీటికేమీ కొదువ లేదు. బావర్చీ (వంటవాడు) 
వంటకెక్కినాడు. ధూముధాముగా ధూమము లేస్తూ వున్నది. 


అమీన్‌సాబు పీనుగును ఎత్తించినాడు. పంచనామా చేసుకున్నాడు. పిల్లవాని 
తల్లిని ఎవరి మీద అనుమానం అని విచారించినాడు. ఆమె ఇట్లన్నది : “అయ్యా, 
ఏమి చెప్పాల? నెల్లాళ్ళ నుండి మాలీపటేలు ఆబోతులాగా నా వెంట బడినాడు. నేను 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * కిక్‌ 


వప్పుకోలేదు. నిన్నరాత్రి ఈ పదిమందితో నా ఇంటిమీదికి వచ్చినాడు. నేను తలుపు 
వేసుకుంటిని. నా పిల్లవాడు బయటనే వుండిపోయినాడు. నీవు బైటికి వస్తావా పిల్లవాన్ని 
చంపనా అన్నాడు. నేను పోలేదు. పిల్లవాన్ని ఏడుస్తున్నా లాగుకొని పోయినాడు. 
తెల్లవారేవరకు బాయిలో పడవేసినారని నాకు తెలిసింది. ఇది వున్న సంగతి” అని 
యేద్చి యేద్చి చెప్పుకున్నది. 

అమీన్‌సాబు యెంకయ్య ముఖము చూచినాడు. ఇద్దరూ దాపుకు పోయినారు. 
తురకములో మాట్లాడుకున్నారు. ఏదో బరువు సంచి అమీన్‌సాబు చేతికి తగిలింది. 
“ఠీక్‌ ఠీక్‌ అనుకుంటూ ఇద్దరివతలికి వచ్చినారు. “మాలీ పటేల్‌కు పకద్మేలావ్‌” అని 
అమీన్‌ గర్జించినాడు. 


పంచనామా వద్ద మాలీ పటేలు పేరు వచ్చినప్పుడే వకడు పోయి అతనితో 
చెప్పినాడు. ఒరే ఇదంతా వకీలు యెంకయ్యగాని పనిరా అనుకొని యిప్పుడు యెదుటికి 
పోతిమా అవమానము అవుతుంది అని మాలీపటేలు దాగుకున్నాడు. మాలీపటేలు 
పారిపోయినాడనేవరకు నేరము యింకా గట్టిపడ్డది. 


యం Kk షం 


మూడేండ్లు హోరాహోరిగా కేసు జరిగింది. అస్సలు ఖూనీ చేసినవాడెవడో 
కాని మాలీ పటేలుకు 2 ఏండ్ల శిక్ష 10 మందికి 2 ఏండ్లు మొదలుకొని 7 ఏండ్లవరకు 
శిక్ష ఉభయపార్టీలకు మొత్తము 20 వేలు ఖర్చు మాలీపటేలు పని అయిపోయింది. 
జేలుకు పోయినాడు. 


Kk Kk xk 


కాలం గడిచింది. మాలీపటేలు, ఇంకా ముగ్గురు ఆయన పార్టీ వారు జైలునుండి 
వచ్చినారు. వకీలు యెంకయ్య అంటే ఆ వూరికే కాదు, చుట్టుముట్టు గ్రామాదులకంతా 
భయము కలిగిపోయింది. అతడు పట్టుకున్న కేసులన్నీ జయం. 


ఇట్లా వుండగా ఆ వూర్లో వుండే బాలయ్య అనే బోయవాడు 30 ఏండ్లవాడు 
పెండ్లి చేసుకున్నాడు. పెండ్లాము పేరు యెల్లి. 15 ఏండ్లది. ఎజ్జినిది. మంచి అందకత్తె. 
ఆ జాతిలో ఇట్లాటి పిల్లలేదు అని పేరు పొందినది. పెద్ద కండ్లు, చేతికి వెండి 
కడియాలు, నడుములో వెండి డావు, ముక్కెర, ముత్యాల పోగులు, మెళ్ళో పగడాల 





36 శ సురవరం ప్రతాపరెడ్డి కథలు 


దండ మట్టెలు గల్లుగల్లుమంటవి. వెండి కడియాలు కాళ్ళలో. కాపురం వచ్చిన నెల్లాళ్ళకు 
వకీలు యెంకయ్య యెల్లిని బావినుండి నీళ్ళు తెస్తూంటే చూచినాడు. ఆనాడే తన 
యింట్లో బియ్యము చేయటానికని పిలిచినాడు. దానితో సరసాలు మొదలుపెట్టినాడు. 
యెల్లికిది నచ్చలేదు. ముఖము చిట్లించుకున్నది, కసురుకున్నది. యెంకయ్య చేయి 
పట్టుకున్నాడు. రూడించి వదలించుకున్నది. చెంప గిల్లినాడు. యెల్లికి పట్టరాని కోపము 
వచ్చినది. చేట పారవేసింది. యింటిదోవ పట్టింది, “చూడు నేనెవరనుకున్నావు? 
నేను వకీలు యెంకయ్యను” అని మీసాలు (ఇప్పుడు బాగా పెరిగినవి) పురిపెట్టినాడు. 
యెల్లి కొంచెము బెదిరింది. కాని వెనక్కి చూస్తూ చూస్తూ ఇంటికి పోయింది. మొగనికి 
జరిగిందంతా చెప్పుకున్నది. 


బాలయ్య మంచి కసరత్తు చేసిన జెట్టీ. గిరిదాలు పెంచినాడు. చిల్లాడం 
తొడుగుతాడు. వానికి పట్టరాని కోపము వచ్చింది. మండిపడ్డాడు. పక్కింటి కూర్మన్న 
వచ్చినాడు. సంగతి కనుక్కున్నాడు. “ఒరే! నీ బలం, నీ కోపం, వకీలు యెంకయ్య 
వకాల్తా ముందర యేమి పనికి వస్తాదిరా? ఆయన ఖూనీ కేసులో పాపం అన్యాయంగా 
మాలీపటేలంతటి వాన్నే జేలుకు పంపియ్యలేదా? కావున, ఉపాయంగా పని 
సవరించుకోవాలె” అని హుషారు చేసినాడు. వారేదో రహస్యంగా మాట్లాడుకున్నారు. 


kK Kk xk 


మర్నాడు మళ్ళీ యెల్లిని పిలపించినాడు యెంకయ్య. యెల్లి వెళ్లింది. మళ్ళీ 
సరసాలు “ఏమే, ఈ వూర్లో ఇంతమంది ఆడవాళ్ళు నేను పిలువకున్నా వస్తారు. నీ 
వొక్కదానవే నాకు నచ్చినదానవు. నీకు ఏం కావలెనో తెచ్చియిస్తా చెప్పు. నీవు 
దొరసానిలాగా వుండవచ్చు. నీకీ యెండి సొమ్ములేంటి? బంగారు సొమ్ములు మళ్ళీ 
శనివారమువరకు చేయించిపెట్లా చూడు” అని యేమేమో అన్నాడు. 


యెల్లి ముసిముసి నవ్వులు నవ్వింది. 

యెంకయ్యకు ధైర్యము వచ్చింది. “రాత్రికి వస్తావా?” అని వెంటనే అన్నాడు. 
మళ్ళీ యెల్లి వోరచూపులతో నవ్వింది. 

యెంకయ్య ఆ చూపులు చూసేవరకు ప్రపంచమే మరిచిపోయినాడు. 


యెల్లి మెల్లగా ఇట్లా అంది : “అయ్యా, నా కిట్లాంటి పనులు అలవాటు లేవు. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 87 


రాత్రి రావాలంటే భయమౌతుంది. మా ఆయన ఈవేళ సంతకుపోయిండు. రేపు 
వస్తాడు. మా ఇంట్లో ఇంకెవ్వరు లేరు. నీవే రాత్రిపూట మా ఇంటికి రాకూడదేమి! 
బీదవాళ్ళ ఇంటికి వస్తే యేమాయె”. 


యెంకయ్య ఇప్పుడు యెల్లికి దాసానుదాసు. “సరే” అన్నాడు. 


రాత్రి యెంకయ్య గంజితో చలువచేసిన బట్టలు వేసుకున్నాడు. జల్తారు రుమాలు 
తీర్చి కట్టినాడు. తాంబూలము వేసుకున్నాడు. ఇంత అత్తరు బట్టలకు పూసుకున్నాడు. 
చుట్ట చేత బట్టుకున్నాడు. మెల్లగా యెల్లి ఇంటికి పోయినాడు. తలుపు తిన్నగా తట్టినాడు. 
యెల్లి తలుపు తెరిచింది. నులుకమంచము మీద గొంగడివేసి కూర్చోపెట్టింది. దిండు 
వేసింది. తాను వోరగా నిలుచున్నది. 


“ఏమే, కొత్త పెండ్లికూతురులాగ సిగ్గుపడతావేమి? తలుపు మూసి గడె వేసిరా” 
అన్నాడు. 

యెల్లి తలుపు మూసింది. దూరంగా నిలుచోనుంది. “దగ్గరకు రా” 
అంటున్నాడు. యెల్లి ఆ మాట ఈ మాట చెప్పి కాలయాపన చేస్తూ వుంది. తుదకు 


యెంకయ్యనే లేచి దాన్ని చేయిపట్టి మంచముమీదికి లాగినాడు. ఇంతట్లో తలుపు 
దడాదడా కొట్టినారు. 


“ఏమే యెల్లీ! తలుపు తీయవే” అని ధ్వని వచ్చింది. యెల్లి గడగగ వణికింది. 


“ఎవరెవరు, నీ మొగుడా? రేపు వస్తాడంటివే. ఇప్పుడే ఎందుకు కాలబడి 
వచ్చినాడు ముండాకొడుకు” అన్నాడు యెంకయ్య. 


“అయ్యా, నీ కాళ్ళు మొక్కుతా. నా మొగుడు చూచెనా ఇద్దరిని చంపేస్తాడు. 
ఆ గరిసెకొట్టిట్లో దాగుకో” అని యెంకయ్యను గరిసెకొట్టిడిలో మూసింది. తలుపు 
తెరిచింది. 


బాలయ్య వచ్చినాడు. “ఏమే, మంచి వాసన వస్తుంది. ఏమి! యెవరన్నా 
మిండగాడు వచ్చిండా” అన్నాడు. 


“చాలులే, ఎప్పుడిదే తమాషాలు నీకు” అంది యెల్లి. 
“లేదులే, ఇంతకే కోపము వచ్చిందే. యెల్లీ! ఈవ్యాళ సంతకు పోతుంటే- 





38 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఇక్కడెవ్వరు లేరుకదా- బాటలో వక డబ్బీ దొరికింది. దాంట్లో మంచి మంచి పచ్చలు, 
రత్నాలు వున్నవే యెవరో గొప్ప దొరలు పోగొట్టుకున్నారు. దీన్ని దాపెట్టు” అని డబ్బీ 
చేతికిచ్చినాడు. 


యెల్లి మెల్లగా గరిసె కొట్టడలోకి పోయి గూట్లో పెట్టింది. యెంకయ్య ఆ 
మాటలు విన్నాడు. డబ్బీ పెట్టింది చూచినాడు. మెల్లగా దాన్ని అందుకుని తెరచి 
లోపల వేళ్ళు పెట్టి తడివినాడు. చెట్‌మని నూరు సూదులు కుట్టినట్లు రెండుమార్లు 
రెండు వేళ్ళను తేలు కుట్టింది. డబ్బీ క్రింద పారవేసినాడు. అబ్బా అని కూత వేసినాడు. 


బాలయ్య “యేమే దొంగలు వచ్చినట్లుంది. అరే కూర్మా! దొంగలు” అన్నాడు. 
కూర్చడు వానికొడుకూ వచ్చినారు. ముగ్గురు కట్టెలు తీసుకొని గరిసెలోకి చెప్పులతో 
పోయినారు వెంకయ్యను పట్టుకున్నారు. తెలియనట్లుగా మెత్తగా పడగొట్టినారు. 


“కరే నేను యెంకయ్యనురా, వకీలు యెంకయ్యను” అన్నాడు. అనినా 
వినకుండా కొట్టి బయట కీడ్చినారు. మళ్ళీ కొట్టినారు. యెంకయ్య మూర్చపోయినాడు. 
చచ్చినాడేమో అని వీధిలో పారవేసినారు. అప్పుడే పోయి పటేలు పట్వారీలతో చేసినపని 
చెప్పుకున్నారు. మీ ప్రాణానికి మా ప్రాణము అన్నారు వారు. ఆనాడు పటేలు 
పట్వారీలకు నిద్రలేదు. బోయవాండ్లందరి ఇండ్లకు తిరిగినారు. తమ పార్టీవాళ్ళందరికి 
హెచ్చరిక చేసినారు. 


kK Kk xk 


పది దినాలవరకు యెంకయ్య మంచము పట్టినాడు. చస్తాడని అందరను 
కున్నారు. ఊరంతా వకీలు యెంకయ్యకు జరిగిన పరాభవము చెప్పుకున్నారు. బాలయ్య 
పెద్ద శూరుడైనాడు. యెల్లి వీరపతివ్రత అయింది. 10-15 దినాలకు యెంకయ్య 
బయట తిరుగబట్టినాడు. నిలిచినచోట నిలువడు. 


ఆ వూర్లో సర్కారీ ఈతచెట్లు చాలా సమృద్ధి. సుమారు 2000 వుండవచ్చును. 
ఈ పది దినాలలో వక చెట్టు లేకుండా కొట్టివేసినారు. మాలీ పటేలు యెంకయ్య 
వకీలు మీద రిపోర్టు చేసినాడు. అమీన్‌సాబ్‌ను అంతకుముందే కలిసివచ్చినాడు. 
2000 రూపాయీలు వూర్లో అందరూ చందాలు వేసుకొని జమాచేసినారు. 1500 
రూపాయలు అమీన్‌సాబుకు కట్నం కింద వసూలైనవి. అమీనుసాబు వస్తూనే 





సురవరం ప్రతాపరెడ్డి కథలు ఢి 39 


యెంకయ్యకు బేడీలు వేసినాడు. యెంకయ్య 1000-1500-2000 వరకు సవాలు 
చేసినాడు. మాలీపటేలు మళ్ళీ అమీన్‌సాబును దాపుకు పిలిచి 500 యిచ్చుకున్నాడు. 
యెంకయ్య వద్ద నగదు లేదు. ఇంకేం చేస్తాడు? వూర్లో 100 మంది సాక్ష్యము 
చెప్పినారు. యెంకయ్యకు బేడీలు వేస్తూనే యెంకయ్య పార్టీవారు భయపడ్డారు. యేమి 
చిత్రమో వక్కడు కూడా సాక్ష్యానికి రాలేదు. యెంకయ్యకు 4 ఏండ్లు శిక్ష వేసినారు. 


kK Kk xk 


యెంకయ్య ఇంతవరకు 40 కాండ్ల సేద్యము, పెద్ద బంగ్లా, పాడీపంట 
సమృద్ధి, ఇద్దరు కొడుకులు, భార్య పక్కవూరి దేశముఖు బిడ్డ, అన్నీ బాగానే వుండింది. 
పిడుగువలె ఈ శిక్ష పడినప్పుడే యెంకయ్య దశ అయిపోయిందని అందరూ 
అనుకున్నారు. లోకకంటకుడు నూర్లకొలది కొంపలు గూర్చె, స్రీలను చెరిచె, డాకాలు 
చేయించె. ఖూనీలు చేయించె, వీనికింకా తక్కువే శిక్ష అయింది అన్నారు అందరు. 
యెంకయ్య జేలుకు పోతూనే ఒకనాడు వాని యెద్దులు 10 మాయమైనవి. ఆనాడు 
మాదిగ గేరిలో జల్సా! నెల్లాళ్ళ తర్వాత కల్లములో మాలంత మాయము. బోయగేరిలో 
జాతర ఆనాడు. ధాన్యము కోఠాలు అంటుకొన్నవి. ఎవరూ ఆర్పే దిక్కు లేదు. ఇల్లు 
దోచుకున్నారు. సాక్ష్యము లేదు. ఇట్లు దినమొక గండము యెంకయ్య యింటివారికి. 
యెంకయ్య జైలునుండి వచ్చేవరకు బంగ్లా పోయింది. చిన్న పాత కొంపలో తనవాండ్లు 
సంసారము చేస్తున్నారు. ఒకే కాడి. దానికి తగిన భూమి. తక్కినదంతా పోయింది. 
భార్య ముతుకబట్టలు కట్టుకున్నది. తల్లిదండ్రులు చచ్చినారు. వకీలు యెంకయ్యకు 
కొత్త దృశ్యము చూచేవరకు పట్టరాని శోకము వచ్చింది. హా! అని మూర్చపోయినాడు. 
మూర్చ తెలిసిన తర్వాత- “అరే! వకాలతు ఎంత పనిచేసిందిరా' అన్నాడు. మళ్ళీ 
మూర్చపోయినాడు. 


స్తై 





40 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


బారిస్టర్‌ గోపాలకిషన్‌ రావు 


“జానకీ! యిటు రా, ఏమి, జల్టీరా! నీ కెన్ని మారులు చెప్పినా నీ చదువు 
నీదే, మన దేశమువాండ్లు జంగ్రీలు. భేఖాఫులు. మొగుడు భార్యతో మాట్లాడితే తప్పట. 
భార్య మొగుని పక్కన కూర్చుంటే తప్పట. ఛష్‌ నాన్‌సెన్స్‌. ఐ డోంట్‌ కేర్‌!” 

“ఏమండి మీరు సగము ఎంగిలీసులో మాట్లాడితే నాకేం అర్థమౌతుంది?” 


“అందుకొరకే నిన్ను యింగ్లీషు చదువుకోమంటే చదువుకోవు. ఇంగ్లీషు 
ల్యాంగ్వేజి ఎంత స్వీట్‌గా వుంటుందో నీకేం తెలుసును? మన భాషలంతా ట్రాష్‌... 


“ఇదిగో, నీవు నా వెంట దినమూ బాగెఆమాకు (పబ్లిక్‌ గార్డెన్స్‌) షికారీకి 
రావలెను. లేడీ బూట్లు వేసుకోవలె. ఈ జంగ్లీ సొమ్ములు తీసివేసి నీటుగా డ్రెస్సు 
చేసుకోవలెను. హాజ్లీన్‌ స్నో మొన్న నేను తెచ్చిచ్చినానే, దాన్ని వుపయోగించు. నీ 
ఓల్టు ఫేషన్‌ అంతా విడిచి పెట్టవలెను.” 


జానకి యేమిన్నీ జవాబీయలేదు. మళ్ళీ ఆమె భర్త గోపాలకిషన్‌రావు 
గారిట్లన్నారు : “ఏం, పలుకవు? క్రాపు చేసుకొనవలెను. ఇంగ్లాండులో ఇప్పుడు 
బాబింగే ఫేషన్‌ అయిపోయింది.” 


“ఇట్లాంటి పనులు నాతో కావు. మీరేమన్నా అనండి. నేను ముండమోపులలాగు 
నెత్తి గొరిగించుకోను!” 


“ఏమీ! నా కెదురాడ్లావా? సరె, నిన్నీ నాటినుండి డైవోర్సు చేసినాను. వెళ్ళు, 
తక్షణము ఇచ్చటినుండి వెళ్ళు” జానకి మారు మాటాడకుండా యింట్లోకి వెళ్ళింది. 


kK Kk xk 


గోపాలకిషన్‌రావు ఇంగ్లాండులో 5 ఏండ్లుండి 30 వేలు ఖర్చుపెట్టి బారిస్టరు 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 41 


అయి వచ్చినాడు. వచ్చి సంవత్సరము కూడా కాలేదు. సూటుబూట్లలోనే 24 
గంటలుండును. వయస్సు 80 సంవత్సరాలుంటవి. మీసములు దినము తానే 
గొరుగుకుంటాడు. గోల్టుప్లేక్‌ సిగరెట్లు దినము రెండు డబ్బీలు కాల్చివేస్తాడు. రామారావు 
ముఖ్లెదారు కిత డొకే కుమారుడు. తల్లిదండ్రులు వృద్దులు. గోల్కొండ వ్యాపారీలు 
మంచి భూస్థితి కలవారు. పలుకుబడి కలవారు. సుల్తానాబాదు తాలూకాలో వీరిదే 
ప్రఖ్యాతి. హైద్రాబాదు నగరములో, నాంపల్లిలో బంగ్లా వీరి సొంతముదున్నది. అందు 
నివాసము చేస్తూ బ్యారిస్టరుగారు ప్రాక్టీసు చేస్తున్నారు. వచ్చినప్పటినుండి మొత్తము 
మూడు మొకద్దమాలు చేతికి వచ్చినవి. ఫీసు అంతగా ప్రధానము కాదు. ఈ 
మూడింటిపైకి రెంటిలో అపజయము కలిగింది. వాదదౌర్జ్దన్యము లేదనిన్నీ నాజంగారే 
అన్యాయము చేసినా రనిన్నీ బారిస్టరుగా రంటారు. మూడవదాంట్లో అదం పైరవీలో 
(హాజరు కానందువల్ల) ఖారిజ్‌ (కొట్టివేసినారు). 


తండ్రి పూర్వాచారపరాయణుడైనా ఉర్జూ అభిమానం కలవాడు. ధోవతి 
ఎల్లప్పుడు కట్టినా షేర్వానీ, తుర్మీటోపీ మాత్రము అభిమాన వస్తువులు. తండ్రికి 
కొడుక్కు అభిప్రాయ భేదము లేర్చడ్డవి. అతడు భార్యపై చేసే అత్యాచారాలు 
సహించలేకపోయెను. బారిస్టరు గారు నెల దినాలనుండి భార్యను పలుకరించుటలేదు. 
వేరే వివాహ ప్రయత్నంలో వున్నాడని సంగతి తెలిసింది. తండ్రికి కోపం వచ్చింది. 
ఒకనాడు తండ్రి కొడుకులకు రెండు గంటలసేపు తీవ్రమైన వాదము జరిగింది. 
తండ్రి ఉర్దూ ముక్కలను, కొడుకు ఇంగ్లీషు ముక్కలను తమ తెలుగులో కలిపి 
కొట్లాడుకున్నారు. తుదకు తేలిందేమంటే తండ్రి కొడుక్కు నోటీసు ఇచ్చినాడు, తన 
యింట్లో వుండవద్దని. 


Kk Kk xk 


తండ్రి బ్యారిస్టురు గారికి 30 వేలు రూపాయిలిచ్చి తన ఆస్తిపై హక్కు విడుదల 
చేయించినాడు. ఇప్పుడు బారిస్టరుగారు రెసిడెన్సిలో ఇల్లు తీసుకొన్నారు. బట్లరును 
ఏర్పాటుచేసుకున్నారు. తన వ్యవహారం సాగిస్తున్నారు. బెంగ్లూరు నుండి వకాయన 
వచ్చినాడు. తానున్ను బ్రాహ్మణుడే అని తన పిల్లనిచ్చి పెండ్లి చేస్తానన్నాడు. పిల్లకూ 
14 ఏండ్లుండవచ్చును. లక్షణంగా వున్నది. పైగా ఫేషన్‌లో ఉన్నది. 


అప్పుడే ముంగురుల క్రాపు కూడ చేసుకున్నది. జానకి చూపులలో లేనట్టి 





42 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


క్రేగంటిచూపులు చాలా వున్నవి. ఆ కటాక్ష వీక్షణ వీచికలలో బ్యారిస్టురుగారు కొట్టుకొని 
పోయినారు. పెండ్లికి కట్నాలు గిట్నాలు లేవు. ఎవ్వరికిని తెలియకుండగానే పెండ్లి 
అయ్యింది. కూతురును బ్యారిస్టరు వద్దనే వదలి బెంగుళూరి పెద్దమనిషి సెలవు 
తీసుకొని పోయినాడు. కన్యపేరు రాజలక్ష్మి. కొత్త సంసారం ప్రారంభంలోనే 
బ్యారిస్టరుగారి ఇంట్లో ఒక చిన్న మిత్రమండలి సిద్ధమైంది- 


“హల్లో గోపాల్‌! మేమ్‌సాబ్‌ గారెక్కడ?” 

“ఓ! ఆమె వుమెన్సు క్షబ్బుకు పోయింది.” 

“సరే, రేపు వస్తాను” అని అజీముల్లా బూట్వాలా సెలవు తీసుకొన్నాడు. 
“హలో! నీవొక్కడవే వున్నావు. మిసెస్‌ గోపాల్‌గారు లేరే?” 


“టెన్నిస్‌ ఆటకు పోయింది. రేపటికి తప్పకుండా రావాలె. నాలుగైదుమారులు 
రాజలక్ష్మి నిన్ను విచారించింది.” 


“జరూరు, వస్తాను” అని ప్రకాశం గారు వెళ్ళిపోయినారు. 


ఇట్లా దినదినము మిత్రులు విశేషమైనారు. వారి సంఖ్య సుమారు రెండు 
డజన్లకు తక్కువ లేరు. దినమూ జల్సాలు బ్రాందీ విస్మీలతో గూడా. విక్కాజీ 
హోటల్‌నుండి మంచి మంచి కట్లస్‌ వగైరా మాంసపదార్థములు వచ్చేవి. బిస్మిట్‌, 
కేక్‌పేస్టికి కొదువలేదు. రాజలక్ష్మి ముఖ్యమైన “హోస్టు. ప్రతిదినము సాయంత్రము 
రాజలక్ష్మి అజీముల్లాతోనో, ప్రకాశంతోనో, థామస్‌తోనో మోటారులో షికారు వెళ్లేది. 
సర్వమతస్థులామెకు స్నేహితులు. 

ఇట్లా రెండేండ్లు గడిచినవి. ఇక్కడ. అక్కడ జానకి దినదినము 
కృశించిపోతుంది. రాత్రింబగళ్ళు కన్నీరు కార్చుతూ వున్నది. అత్తమామలు 
ఓదార్చుతారు. ఆమె వారికిప్పుడు కోడలు కాదు. ఆమెను వారు కొడుకువలెనే 
ప్రేమిస్తున్నారు. “మా కోడలే చచ్చింది, మా కొడుకే వున్నాడు అని మేము నిన్నే 
చూచుకొని వున్నాము అనేవారు కోడలితో మామగారు. రామారావు కప్పటికప్పుడే 
కొడుకు వార్తలు తెలుస్తూ వుండేవి. దినదినమతడు చేసే దుశ్చేష్టలు, అతని కొత్త 
భార్య క్రాపు, ఇంగ్రీషు మేంసాబ్‌ వేషము, షికారు, నానాజాతి రకరకపు స్నేహితులు, 
ఆటపాటలు, డిన్నర్లు ఇవన్నీ వింటూ వుండేవాడు. 





సురవరం ప్రతాపరెడ్డి కథలు ఢి 48 


ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు బ్యారిస్టరు గారు తమ 
భార్యతో ఇట్లు ముచ్చటించినారు : 


“మైడియర్‌! నా కా అజీముల్లా మంచివాడుగా కనబట్టం లేదు. వాని స్నేహము 
వదలుకో.” 


“ఎందుకండీ? అతడు పర్‌ఫెక్ట్‌ జెంటిల్మెన్‌ గదా!” 


“వాడు నీతో సరసాలాడేది నాకు సరిపడదు. వాడు నిన్ను అదేపనిగా చూస్తూ 
వుండడం, నీ చేతిలో చేయి పెనవేసి షికారు చేయడం, నీవుంటేనే రావడం, లేకపోతే 
తక్షణమే వెళ్ళిపోవడం, నేను మాట్లాడితే పెడచెవి పెట్టడం, నీవు నోరు దెరిస్తే తానూ 
నోరు తెరుచుకొని చెవులు నిక్కించి వినడం ఇదంతా నాకు నచ్చలేదు.” 


“మీరు జంటిటల్మెన్‌ కారు. అతన్నీ నన్నూ మీరు సంశయిస్తూ వున్నారు.” 
“నిన్ను సంశయముతో చూడలేదు గాని వాన్ని మాత్రం సంశయిస్తున్నా” 


రాజలక్ష్మి కోపముతో బాణములవంటి చూపులు బ్యారిష్టరు మీద విసరివేసింది. 
బిరబిర బయటకు వెళ్ళిపోయింది. స్వయముగా మోటారు నడుపుకుంటూ 
వెళ్ళిపోయింది. ఆనాడు రాత్రి 10 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చింది. భార్యాభర్తలు 
మాట్లాడలేదు. మర్నాడు ప్రొద్దున భర్త భోజనం చేసి ఎచ్చటికో వెళ్ళినాడు. కొంతసేపటికి 
మోటారులో అజీముల్లా వచ్చినాడు. రెండు ట్రంకులు మోటారులో పెట్టినారు. 
రాజలక్ష్మిని తీసికొని అజీముల్లా వెళ్ళిపోయినాడు. 


kK Kk xk 


రెండు దినాలు చూచినాడు బ్యారిస్టర్‌. భార్య రాలేదు. బట్లరు వల్ల సంగతి 
కనుక్కున్నాడు. క్రోధం నిండింది. వెంటనే పోలీసులకు దరఖాస్తు ఇచ్చినాడు- తన 
భార్య 15 ఏండ్లది. సొమ్ములతో ఆ చిన్నదాన్ని అజీముల్లా అనే బూట్ల వర్తకుడు 
లేవదీసుకొని (కిడ్నాప్‌) వెళ్ళినాడు. చాలాను చేసి శిక్ష ఇస్తూ తన సొమ్ములను తన 
భార్యను తన కిప్పించవలసిందని. 


kK Kk xk 


కోర్టులో అవ్వల్‌ దర్జా నాజింపౌజ్ఞారీ (ఫస్ట్‌ ప్రెసిడెన్సీ మెజిష్టైట్‌) యెదుట 





44 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


విచారణ. నేరస్థులిద్దరు రాజలక్ష్మి, అజీముల్లా హాజరున్నారు. బ్యారిస్టరుగారు 
స్వయముగా తన కేసు నడుపుకుంటున్నారు. కోర్టులో జనులు కిక్కిరిసి వున్నారు. 
ముఖ్యముగా హిందూ సంఘసంస్మారులు, ఆర్యసమాజికులు, ముసల్మానులు వున్నారు. 
ఇదొక పెద్ద మత సంబంధమగు చర్చ క్రిందికి పరిణమించింది. హిందువులు బ్యారిష్టరు 
పక్షము. మహమ్మదీయులు అజీముల్లా పక్షము. అంతయు నాజింగారి చేతులలో 
వున్నా ఉభయ మతస్థులు తామే తీర్చు చేయువారివలె నానావిధముల అభిప్రాయము 
లిస్తూ తర్మిస్తున్నారు. 


నాజిం : రాజ్యలక్ష్మి వయసెంత? 
బ్యారి : 15 ఏండ్లు. 
నాజిం : నీ భార్యయైన ట్లేమి రుజువు? 


బ్యారి : ఆమె తండ్రియే నాకామె నిచ్చి వివాహము చేసినాడు. 2 ఏండ్ల నుండి ఆమె 
నావద్ద కాపురం చేస్తూ వున్నది. 


నాజిం : (అజీముల్లాతో) నీవీ స్త్రీని లేవనెత్తుకుని పోయింది వప్పుకుందువా? 


అజీ : నెయ్‌. అదీ ఖుద్దు నావెంటా వచ్చింది సర్మార్‌! దాన్మీ నాకు నికా అయింది. 
ఇప్పుడదీ బేగం సాహెబా వుంది. 


నాజీం : ఆమెకు 15 ఏండ్లే కదా? 

అజీ : గలత్‌ (అబద్ధం). 18 ఏండ్లు. 

నాజిం : ఏమి సుబూతు (సాక్ష్యం)? 

అజీ : ఆమెకీ 13 ఏండ్లు పడినప్పుడు మొట్టామొదల్‌ 1000 రూపాయీలిచ్చి మాది 
కన్నెరికము పెటాము. 

నాజిం : అంటే? 


అజీ : ఆమె కస్పిన్‌ బోగంది సర్కార్‌! అదీకీ తల్లీ ఈద్నే వుంది. దరియాప్తు చేస్కోండి. 


నాజింగారు తల్లిని విచారించారు. ఆమె తాను గౌలీగూడెంలో నున్నట్లు మొదలు 
అజీముల్లా కన్నెరికం పెట్టినట్లు తర్వాత బ్యారిస్టరు గోపాల్‌కిషన్‌రావుగారు తన బిడ్డకు 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 45 


120 తులాలు బంగారు సొమ్ములు పెట్టి నెలకు 100 రూపాయలు ఇచ్చే కరారుతో 
తీసికొనిపోయి రెండేండ్లుగా తన యింట్లో పెట్టుకుంటున్నట్లున్ను ఒక సంవత్సరము 
నుండి పైకం ఇయ్యడం లేదనిన్నీ అందుచేత రాజలక్ష్మి ఆయనను వదిలిం దనిన్నీ 
ఇప్పుడు అజీముల్లా ఆమె మతం మార్చి పేరు రహిమాన్‌బీగా మార్చి దుస్తులు మార్చి 
నికా చేసుకున్నాడనిన్నీ తన కేమిన్నీ ఆక్షేపణ లేదనిన్నీ వాజ్మూలమిచ్చింది. 


Kk Kk xk 


“ముల్దిములుబరీ” (నిందితులు విడుదల చేయబడినారు) అని నాజిముగారు 
ఫైసలా వినిపించినారు. ముసల్మానులు కోర్టు ముందర అల్లాహో అక్బర్‌ అని 
జయధ్వానములు చేసినారు. రహిమాజాబీ మోటారులో కూర్చున్నది. అజీముల్లాకు 
సుమారు 100 పూలహారాలు మెడలో వేసినారు. రహిమాన్‌ బీకి కూడ కొన్ని వేసినారు. 


బ్యారిస్టరు ఖిన్నుడై వెళ్ళిపోయినాడు. ఇప్పుడింటి కెవ్వరును తిరిగి చూడరు. 
తాను తెచ్చుకున్న తన భాగము ఆస్తియంతయు లూటీ అయినది. బంగ్లా కద్దె 3 
నెల్లది బాకీ. యింటివాడు నోటీసు ఇచ్చినాడు. బట్లరు పోయినాడు. నౌకరు 
పోయినాడు. ఇంట్లో సామానులు వేలమైనవి. కృష్ణాఅయ్యర్‌ హోటల్లో ఇప్పుడు 
సాంబారురసము జుర్రుకుంటున్నాడు. 


ఒకనాడు తిన్నగా కాళ్ళీడుస్తూ నాంపల్లిదిక్కు బయలుదేరినాడు. చక్మగా తన 
తండ్రి ఇంటికి పోయినాడు. పోతూనే జానకి కనబడ్డది. సీధా ఆమె కాళ్ళమీద పడ్డాడు. 
“జానకి! నేను అపరాధిని తప్పు క్షమించు. నీలో దైవత్వము గుర్తించని అంధుడను. 
నాకు మంచి ప్రాయశ్చితమైనది” అని యేమేమో విలపించినాడు. జానకి తత్తరపాటుతో 
భర్తను లేవదీసింది. తానును కంటతడిపెట్టింది. ఒకరిని పట్టుకొని వకరు వలవల 
యేద్చినారు. 


ఇంతలో రామారావు ప్రత్యక్షమైనాడు. “ఓరీ వెధవా! వెళ్ళు నా ఇంటి నుండి” 
అని బ్యారిస్టరును గెంటినాడు. జానకి మామ కాళ్ళమీద పడి యేడ్చినది. బ్రతిమాలు 
కొన్నది. 


ఇంతలో రామారావు భార్య లోపలి నుండి వచ్చి కొడుకును చూడగానే కన్న 
కడుపు గాన కౌగిలించుకున్నది. రామారావు మనసు కరిగిపోయినది. “నాయనా! ఈ 





46 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


బ్యారిస్టరీ ఇంతపని చేసింది. ఇదంతయు నీ తప్పే. నన్ను యింగ్లాండు పంపకుంటే 
నాకీ గతి యెందుకు పడ్తుంది? ఇప్పుడు మంచి అనుభవము కలిగినది. మీ పాదము 
లాన, జానకి తోడు, యిక నేను మీ ఆజ్ఞావశవర్తినై హిందూ సాంప్రదాయముల 
ప్రకారము జీవనము గడపుదును”. 


ఇట్లు దీనమైన ఉపన్యాసము బ్యారిస్టురుగా రిచ్చినారు. రామారావేమిన్నీ 
పలకలేదు. తల్లి కుమారుని యింటిలోనికి పిలుచుకొని పోయి సమయోచితోపచారాలు 
చేసింది. 


సై 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 47 


వెంకటరెడ్డి దొర 


1 


(దేశముఖు వెంకటరెడ్డి పోలీసు పటేలు : తుర్కీ టోపీ, అంగీ, ధోవతి తోను. 

అమీన్‌ సాబు : ఖాఖీ డైస్సుతో. 

ఒక జవాను : డైస్సుతో. 

తలారి రాముడు : రుమాల, మోటుచిల్లాడం, మోచేతులవరకంగీ, చేతిలో కట్టె.) 
(ప్రవేశిస్తారు) 

వెంకటరెడ్డి : అమీన్‌సాబ్‌, కూర్చోండి. 

అమీన్‌ : దేశముఖ్‌ సాబ్‌, మొదలు మాకీ భోజనం ఇంతేజాం చేయించండి. 

వెంక : జరూర్‌ - అరె రామిగా! 

తలారి : దొరా! 

వెంక : తచ్చణం పోయి మాదిగ గేరిలో రెండు కోళ్ళు, పది గుడ్లు తీసి కొనిరా. 

తలారి : చిత్తము. మాదిగ హుసేనింట్లో రెండు పెద్దవి పుంజులున్నవి. తెస్తానులే. 


వెంక : ఆ కోమటోడు యల్లయ్య సెట్టి ఉండలా, వాని ఇంటికి పోయి యీ జవానుకు 
2 సేర్లు వాసనబియ్యం, 2 సేర్లు నెయ్యి, ఉల్లిగడ్డలు, పప్పు, మసాలా వగైరా 
కావల్సిందంతా యిప్పించు. మరీ అమీన్‌సాబు గుట్టానికి 2 సేర్లు సెనిగదాణ, 
ఆవంతు కోమటోనితోనే ఇప్పించు. బఖ్బాల్‌ ఏమన్నా మూల్లుతే చెవులుపట్టి 





48 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


నా దగ్గటికి యీద్చుకొనిరా! తెల్సిందా? 


తలారి : అబ్బో! దొరవారి సెలవైన తర్వాత ఇంక మళ్ళ మూల్గుతారా యెవరన్నా 
ఊర్లో? యిప్పుడే అన్ని తయారుగ తెస్తా చూడండి. జమాన్‌సాయెబూ! రావయ్యా 
నా యెంట. 


అమీన్‌ : జావ్‌-రే- 
(జవాను సలాము వేసి తలారితో నిషమిస్తాడు) 
అమీన్‌ : దేశముఖు సాబ్‌! మీ వూర్లో యేమన్న సంగంగింగం ఏర్పాటైందా? 


వెంక : సంగమంటే ఎట్లుంటది? నేనున్నంతసేపు మా వూర్లో అట్లాంటివి యేమిన్నీ 
సాగవు. సర్మార్‌ దయ వుంటే సంగాలు, గింగాలు వక్కక్షణములో మాయంగావ. 


అమీన్‌ : కొన్ని వూర్లల్లో బఖ్జాల్‌ గాండ్లు సంగాలు పెట్టి తిరుగబడ్తున్నారు. మొన్న 
తంగళ్ళపల్లెలో సంగం పెట్టుకోనుంటే బఖ్ఞాలువాండ్లను పట్టి తెప్పించి వూరి 
ముందజ వంగబెట్టి బండలు యెత్తిస్తే సంగం గింగం అంతా పత్తాలేకుండ 
పోయింది! 


వెంక : మొగలాయి జమానానే బాగుండేది. కాలం మారిపోయింది. దొర, దాత, 
పెద్ద, చిన్న అన్ని లెక్క జమా లేకుండా పొయ్యేకాలం వచ్చింది. 


అమీన్‌ : సరే కాని రాజాసాబ్‌! మీ వూర్లో యెల్లాగౌడు ఇంట్లో మొన్న డాకా జరిగిందని 
ఇత్తెలా ఇచ్చినారే. దానిపత్తా యేమన్నా దొరికిందా? 


వెంక : చేసినవాండ్లు జబర్దస్తీవాండ్లుగా వున్నారు, మీతోనైతేనే అది పత్తా పడవల్సింది. 
అమీన్‌ : ఎవరిమీద గుమానుంది మీకు? 


వెంక : మాలీపటేలు పుల్లారెడ్డి షర్మతు లేనిది ఇంతపని కానేరదు. ఆయనది ఊర్లో 
జబర్దస్తీ పార్టీ ఉంది. 


అమీన్‌ : ఏమండి అట్లా చెప్తారు? ఎల్లాగౌడు దాయాదీ శివన్‌గౌడ్‌ చేయించినాడని 
నా కీసంగతి తెలుస్తుంటే మీరిట్లా ఉల్లా చెప్తారేం! 


వెంక : అంతా పడరాక మీకిట్లా యెవ్వరో జూటా షికాయతు చేసినారు. నేను చెప్పినట్లు 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 49 


చెయ్యండి. మీకు చాలా ఫాయిదా ఉంటుంది. 


అమీన్‌ : దేశముఖుసాబ్‌! అన్యాయంగా యెట్లా చెయ్యాల చెప్పండి? నమ్మక్‌ హరాం 


పని చేస్తే అల్లా అయిన మెచ్చుతాడా చెప్పండి? 


వెంక : ఇన్నాళ్ళు నేను మీకెంత ఫాయిదా చూపించలేదు? నేను శివన్‌గౌడ్‌తో మాట్లాడి 
అంత సవరణ చేస్తాను. చెప్పినట్లా వినండి. 


అమీన్‌ : మీ అభిప్రాయం ఏమి చెప్పండి? 


వెంక : శివన్‌గౌడుతో మీకు 1000 రూపాయలు ఇప్పిస్తాను. ఎట్లెనా పుల్లారెడ్డికి 
హత్మడీ వేసి సజాయిప్పించండి. మొకద్దమా చాలాను అయినంక మీకింకా 
యెక్కువ ఫాయిదా చేస్తా నమ్మండి. 


అమీన్‌ : అచ్చా! ఖబర్దార్‌, ఈ విషయం యొవ్వరికి తెలియకుండా చెయ్యండి. భోజనం 
చేసిన తర్వాత పైకం సరిచేస్మాని రాండి. 


వెంక : జరూర్‌, సెలవు తీసుకొంటాన్‌. అదాబర్‌జ్‌ హై (సలాం). 


2 


(శివన్‌గౌడు నెత్తిన రూమీ టోపీ, చెవులో పెద్ద పోగులు, మోకాళ్ళ వర కంగీ, 
ధోవతి జూతాలతో ప్రవేశిస్తాడు. ) 
శివన్‌ : దొరవారూ! అమీన్‌ సాబొచ్చిండు. ఇంకెట్లా? మా ఇజ్జత్‌ తీస్తారో యేమో! 


వెంక : అరే పైసామేహై పరమాత్మా, అరే గౌడా! కొంచెం రెండు సంచులిట్లా 
పడవేయవోయి. అంతా నేను సవరిస్తాను చూడు నా దెబ్బా! అమీన్‌ సాబుకు 
నేనెన్ని మార్లు తినిపించలేదు? 


శివన్‌ : మీ ధైర్యము చూచుకొనే కదా యింత పనిచేసింది? అమీన్‌ సాబేమడుగుతాడో 
కనుక్కున్నారా? 
వెంక : అంతా అప్పుడే సరిచేసినానోయి! 


శివన్‌ : నేనప్పుడే అనుకొన్నాను. దొరవారు ఏకాంతంగా అమీన్‌సాబుతో మాటలు 
పెట్టినాడని తెలిసేవరకే యింకేమి పర్వాలేదులే అని ధైర్యం వచ్చింది. 





50 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


వెంక : 


శివన్‌ 


వెంక : 


శివన్‌ : 


వెఠళక ౫; 


శివన్‌ ; 


వెంక 


శివన్‌ 


అంతా సరేకాని 2000 రూపాయలు తక్షణం తీస్మరాపో. 


: వోయబ్బా! అంతోటు మొత్తమా దొరవారు? 


అరే, 10 వేలు నీ యింట్లో పడితే 2 వేలు నీవు ఇయ్యలేవూ? నేను శానాసేపు 
అమీనుసాబుకు నచ్చచెప్పినాను. రెంటికి తక్కువ తీసుకోనన్నాడు. పో! జల్లి 
తేపో. లేకుంటే నీ యిట్టం. నా మాట పోతుంది. నీ యిజ్ఞతు పోతుంది. 


సరే తెస్తాగాని, మొకద్దమా యెట్లు సవరిస్తానన్నాడు చెప్పండి. 


అరే అదంతా నీకెందుకు? మా శత్రువు అవతలి పార్టీ పుల్లారెడ్డి లేడు. 
అతన్ని అతని పార్టీ వాండ్లలో రామన్న నరసయ్య, హనుమంతు, యెల్లప్ప, 
రాజిరెడ్డి, లక్ష్మయ్య. సోమన్న వీండ్లను ఇరికిస్తాను. ఆపొద్దు వీండ్లు మా చేను 
చెదబాసి నా మాలు లుటాయించింది గుర్తులేదా? ఇప్పుడు బర్లా తీస్మోకుంటే 
నా పేరు వెంకటరెడ్డి కాదు. (అని మీసములు దువ్వినాడు. ) 


చిత్తం- యిప్పుడే పైకంయుక్తంగా వస్తాను. నోట్లు తెస్తా రూపాయలు తెస్తే 
మంది చూస్తారు. నిన్నే నమ్ముకొని వున్నాను; రక్షించే భారం మీదే! 


: అట్లే చెయ్యి గాని మన తలారి రాముడుండలే. వాడు బలే వదురుపోతు, 


వానితో నీవు అదేపనిగా కలిసి పుల్లారెడ్డిని, ఆయన పార్టీవాండ్లను అమీనుసాబు 
హత్మడీ యేస్తాడని చెప్పనోటి చెప్పు. 


: చిత్తము. (నిష్మమిస్తాడు) 


వెంకట్‌ : (స్వవిషయము) నాపైన జరిగినట్టు నగ్దేఆమన్‌ (బ్రీచ్‌ ఆఫ్‌ పీస్‌) పంచాయితికి, 


పుల్లారెడ్డి తెచ్చిన దఖల్‌ అరాజీ (పోసెషన్‌ ఆఫ్‌ లాండ్‌) మొకద్దమాకు ఆ 
కోమటోడు యెల్లయ్య సెట్టి తెచ్చిన 5000 రూపాయీల బాకీ మొకద్దమాకు 
వకీళ్ళ పీసుకు కచ్చేరీ కర్చులకు రొన్నెల్లపాటి ఈ ఈడిగోనివద్ద వచ్చే 1000 
రూపాయీలు సరిపోతయి! మళ్ళీ ముందు సంగతి అవతల చూస్ముందము. 
యీ మొకద్దమాలో పుల్లారెడ్డిని ఫసాయిస్తినా యింక వూర్లో నా కెదురుచెప్పే 
భడవా యెవడుంటాడో చూస్తాము! 


(ప్రవేశము జవాను) 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 81 


జవాను : మహ్రాజ్‌! అమీన్‌సాబు మీకీ యాద్‌ చేస్తున్నాడు. 


వెంక : 


ఏం చేస్తున్నాడు అమీనుసాబు? 


జవాను : హుక్కా తాగుతున్నాడు. 


వెంక : 


భోజనం అయిందా? ఏమేమి చేసినావు? 


జవాను : సర్కార్‌, మీ దయవల్ల అంతా ఛణంలో సిద్ధం చేసినా. బిరియాని, సుఖా, 


వెంక : 


షోర్వా, కోడిగుడ్ల కూర, ఖైమా, పూరీ చేసినాను. తమరి దౌలతుఖానాలో 
(ఇంటిలో) పెరుగు పట్టిచ్మపోయినాను. కడుపునిండా తిన్నాము ఏమి 
కొదువాలేదు. దయచేయండి రాజాసాబ్‌! 


నీవు వద, నేనిప్పుడే వస్తాను; 


(ప్రవేశం యెల్లాగౌడు 50. ఏండ్ల వయస్సు. గుండు రుమాల, బొందెల అంగీ, 


వెంక 


దోవతి, చెప్పులు) 


ల్ల: దండ మబ్బో! 
: ఏం గౌడా, అమీనుసాబు వచ్చినాడు. పత్తా ఏమన్నా దొరికిందా మరీ? 


: అబ్బో! దొరవారికి తెలియందేముంది? ఊర్లో అంతా శివన్‌గౌడే డాకాకొట్టిండు 


అంటారు. 


: ఛీ! నీవు, శిన్‌వగౌడు దాయాదులు. సరిబడనివారు అట్లా అంటారు. 


అమీనుసాబుకు అంతా అప్పుడే తెల్సింది. వాండ్లవద్ద ఖుఫ్యాలుంటారు. 
పత్తాపత్తా తీస్తారు. పోలీసులంటే యేమనుకున్నావు? 


i కాదామళ్ళీ? దొరవారు! ఒకమాట. యెవరు లేరు కదా? అంత అర్ధ్థఘంట 


అయిందో లేదో మాలీ పటేలు పుల్లారెడ్డి, రాజిరెడ్డి లక్ష్మయ్య యింకా 4 గురు 
యెికాయెకి ఫరారి అయినారు. 


: (స్వ) శివన్‌గౌడ్‌ తలారి రామనితో చెప్పినాడు. రావుడు డంకా 
బజాయించినాడు, వాండ్లు ఫరారి అయినారు. బలే సాగిందిరా మంత్రం. 


(ప్రకా) యెల్లన్నా! యిప్పుడు తెలిసిందా యెవ్వరు దొంగలైంది? వాండ్లు 





52 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


వెంక : 


వెంక 


వెంక 


శివన్‌ ; 


వెంక 


శివన్‌ : 


వెంక : 


ఖుసూరు (తప్పు) చేయకుంటే ఫరారు యెందుకైతారు చెప్పుమరీ? 


ల్ల : అవును దొరా! యేమో విచిత్రంగా వుంది సమాచారం అంతా. 


యేం లేదు. నిన్ను అమీనుసాబు అడిగితే ఫరారివాండ్ల మీదనే గుమానువుంది 
అని చెప్పు. తక్కిందంతా నేను సవరిస్తాను. నీ సొమ్మెక్కడ పోదుపో. నేను 
దానికి జిమ్మెదారు మరి నీవు నీ యింట్లోనే ఉండు. నేను పిలిపించినప్పుడురా. 


(యెల్లాగౌడు నిష్కమించును.) 


(మీసములు దువ్వుచు) (స్వగతము) అదిరా దెబ్బ! ఎక్కుపెట్తే సూటిగా ఇట్లా 
గదా నిషానుతగలాల! 


(ప్రవేశము శివన్‌గౌడు) 


: ఏమోయి, తెచ్చినావా? 


చిత్తం (నోట్లిచ్చును) 


: సరే, నీవీడనే ఉండు. నేను పిలిపిస్తేరా. లేకుంటేలే. 


ఏం చేసినా నిన్నే నమ్ముకొన్నాను, దొరా! బీదవాన్ని రక్షించాలె. 
(నిష్మమింతురు) 
3 


సర్మార్‌! పుల్లారెడ్డి ఇంకా 7 మంది ఆయన పార్టీవాండ్లు మీరు వచ్చిన 
అర్ధగంటకే ఫరారి అయినారు. 


అమీన్‌ : ఫరారి అయితే యెక్కడికి పోతారు? ఎల్లాగౌడును పిలిపించు. అరే ఎవడ్రా 


అక్కడ? 


రాము : రామిగాన్ని తలార్చి అబ్బా, యీడ్నే వున్నాను. 


అమీన్‌ : అరే, ఎల్లాగౌడును పట్టుకొనిరా. 


రాము : చిత్తము. (నిషమించును.) 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 538 


అమీన్‌ : జవాన్‌ నీవుపోయి వూర్లో ముగ్గురు పంచుల పట్ళోనిరా. 
జవాన్‌ : జీ సర్కార్‌! (నిష్రమించును). 

(ఎల్లాగౌడు ప్రవేశం. వంగి దండం పెట్టి నిలబడును) 
అమీన్‌ : క్యారే గౌడ్‌, నీ యింట్లో ఎంత పొయ్యింది? 
ఎల్లా : అబ్బా. అందాజా 10 వేలు రూపాయల మాలుపోయింది. 
అమీన్‌ : నీ కెవరిమీద గుమానం వుంది? 


యెల్లా : సర్మార్‌! మాలీపటేల్‌ పుల్లారెడ్డి, లక్ష్మయ్య, రాజిరెడ్డి యింకా 4-5 మందిపైన 
నాకనుమానం వుంది. వారు మీరు వస్తూనే పారిపోయినారు. 


అమీన్‌ : దేశముఖుసాబ్‌! గౌడ్‌ ఇంటికిపోయి డాకా అయిన చోటనే పంచునామా 
చేసి బయాన్లు (వాజ్మూలము) తీసుకొందము రాండి. 


వెంక : చిత్తము. 


(అందరు నిషమింతురు) 


4 


నల్లని ధోవతి, చెవుపోగులు, తక్కెడ, 


(దుకాణంలో యెల్లయ్య సెట్టి ఉత్తనెత్తిసెల్లా 
పీటపై కూర్చున్నాడు. ) 


సేరు; నాలుగు గంపలు, 


తలారి రాముడు : యెల్లయ్య సెట్టీ; దేడానా (ఒకటిన్నర అణా) బెల్లము తూచవయ్యా! 
పోవాల, మా యింటికి యీనాడు చుట్టం వచ్చినాడు. 


యెల్లయ్య : పోదువుగానిలే రామిగా- కూచో, చుట్ట తాగు. ఏమి శాన్నాళ్ళాయె 
కనబడక? యేమైందోయి పటేళ్ళ మొకద్దమా? 


తలారి : మాకెందుకయ్యా పెద్దోళ్ళ ముచ్చట. యెట్లు చెప్పినా కట్టమే. 
యెల్లయ్య : మనలో మాటరా! పుల్లారెడ్డిని విడిచిపెట్టినారంటనే. 


తలారి : అన్యాయం ఎన్నాళ్ళు సాగుతాదయ్యా, చెప్పుమరి. ఆ దొరవారు యెంకటరెడ్డి 
మారాజు అన్నాయంగా యెల్లాగౌడు ఇంట్లో దొంగతనం అయితే పుల్లారెడ్డిని 





ర్‌4 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


దాంట్లో యిరికించినాడు. కచ్చేర్లో వకీళ్ళు సాచ్చులమీద సవాళ్ళు యేసి 
సాచ్చమంతా తలకిందుల చేసినారు. అందుకేనయ్యా వకీళ్ళంటే అంత 
గొప్పవాండ్లు. నీవు యెన్నేండ్లు దుకాణం మీద కూసోని యాపారం చేసినా ఆ 
వకీళ్ళు వక్క మొకద్దమాలో సంపాదించినంత సంపాదించలేవయ్యా! 


యెల్లయ్య : వకీళ్ళకు, కచ్చేరీవాళ్ళకు, సాక్షులకు అయిన ఖర్చులు నేనేగదరా పుల్లారెడ్డి 
కిచ్చింది. 


రాముడు : ఎంత యిస్తివి? 


యెల్లయ్య : అంతా కొనా మొదలు మూడువేలు యిచ్చినాను. అంతకుముందు 2000 
బాకీ వుండే అంతా కలిపి పుల్లారెడ్డి చేన్లన్ని రిజిస్టరు చేయించుకొని స్వాధీనము 
పెట్టుకున్నా కాలము మంచిది కాదు. రిజిస్టరి చేసుకోకుంటే యెంకటరెడ్డి 
దొరలెక్క అస్సలుకే మోసము తెస్తారు. 


రాముడు : యెంకటరెడ్డి దొర అంటే గ్యప్తికి వచ్చె. నీకు 5000 యియ్యాల్సింది 
ఎగురగొట్టిండాల ఏమైంది? 


యెల్లయ్య : అబ్బో, నేనెట్లా యిడుస్తా? అదంత ఖర్చులతో సహా డిక్రీ చేయించుకొని 
మొన్న ఆయన భూములు కూడ యేలం వేయించి తీసుకొంటికదా. 
అదుండనీవోయి, యొల్లాగౌడు మొకద్దమా యెట్లా తస్వియ (తీర్చు) అయింది 
చెప్పవూ? 

రాముడు : ఇంకేముంది పుల్లారెడ్డి బరీ చేసి (వదలిపెట్టి)నారు. శివన్‌ గౌడు మీద 
మొకద్దమా మోసింది. ఆయనకు రెండేండ్లు జేలుశిచ్చ ఏసినారు. ఎంకటరెడ్డి 
శివన్‌గౌడ్‌కు సాయం చేసినాడని బర్తర్పు (డిస్మిస్‌) చేసినారు. అమీన్‌సాబును 
మోతల్‌ (సస్పెండ్‌) చేసినారు. 

ఎల్లయ్య : బాగైంది బాగైంది. ఎంకటరెడ్డి యెప్పుడు చూచినా నా దుక్నం మీదికే ఎట్టి 
పంపి వక్కపైసా అన్న ఇయ్యకుండా సతాయిస్తుండే. 

రాముడు : నీ ఎట్టి ఏందయ్యా పాపం, మాదిగోళ్ళను బేగారి పట్టికొట్తుంటే వాండ్ల 
తిప్పలు దైవానికెరుక! అంతా సరే కాని, యీ మారాజులు పటేండ్లు పటేండ్లు 
కొట్లాడి దివాలా తీసి అంతా నీ గుట్టకే కొట్టిరి కదా! 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి కర్‌ 


ఎల్లయ్య : అరే రామిగా- నేనేమన్నా వాండ్లలెక్కా అన్యాయం చేసి సర్మారుకు, 
కచ్చేరీవాండ్లకు, వకీళ్ళకు దోచిపెట్టినానా? చెప్పు నీవే. 


రామి : అవులేవయ్య తే పొద్దుపోతది. బెల్లం పెట్టు పోవాల. 
ఎల్లయ్య : యీ పటేండ్ల కింకనన్నా బుద్ధివస్తుందో లేదో? 


రాముడు : అబ్బో వాండ్ల కెక్కడిదయ్యా బుద్ధి? వాండ్లు యిట్లే కొట్లాడుతుంటారు. 
ఊరంతా నాశనం చేస్తు వుంటారు. వాండ్లకు చావే. మనకు చావే. తేవయ్యా 
పోదాము. 


ఎల్లయ్య న (తక్కెడ పట్టి తూకము చేయుచుండును.) 


(పరదా) 


స్తై 





56 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


మెహ్జీ బేగమ్‌ 


“ఖబర్దార్‌, మెహ్లీ! ఇంకోదఫా ఆ బద్మాష్‌వద్ద వున్నావంటే ఖూనీ చేస్తాను!” 


“భాయిజాన్‌, నేను ఆ జబ్బారును మనసారా (ప్రేమిస్తాను. ప్రేమకు సంకెళ్ళు 
వేస్తావా? మా ఆనందాన్ని ఖూనీ చేస్తావా?” 


“మప్‌! నీకు శానా తెలివి వుందిలే! వాడు ఆ జబ్బారు ముప్పయి రూపాయిల 
అద్నా (చిన్న) నౌకర్‌. మనతండ్రి 1150 మహ్వారీ (నెల జీతం పొందే) ఒహ్హేదార్‌. 
నవాబుల సంతతి మనది. వాడు...” 


“అయితే ఏం? ఆయన కూడా కర్నాటక నవాబుల సిల్సిలావాడంట కదా? 
ఇప్పుడు ఢిల్లీ సుల్తానులే...” 


“నోరుమూయ్‌! జట్కా నవాబులు మస్తుగున్నారు. అయితే వానికి కూటికి 
లేదు. గుడ్డకు లేదు. ఆర్నెల్లనాడు బికారీవత్తుగా మద్రాసు నుండి వస్తే యేమో బతికి 
చెడినాడని అబ్బాజాన్‌ (ప్రియమైన తండ్రిగారు) వానికి తిండిబెట్టి 80 రూపాయల 
నౌకరీ యిప్పిస్తే నీవు వానిపైన ఆషఖ్‌ అవుతావా?” 


“మీరు నేర్పిందేగా యా విద్య? మీరే మొదట ఆదరించినారు...” 


“చాలించు యిట్లాంటి మాటలు. ఇదో, యిది రెండవసారి నీకు నోటీసు 
యిస్తువున్నాను. వానితో మాట్లాడకూడదు. వాన్ని చూడకూడదు. వానికి నీవు బేపర్దా 
వుండకూడదు. తెలిసిందా?” 


“భాయిజాన్‌...” 


మెహ్లీ అన్న యేమిన్నీ వినిపించుకోకుండా నోటీసు యిచ్చి వెళ్ళినాడు. మెహ్లీ 
యేడుస్తూ నిలిచిపోయింది. మరునాడు జబ్బారును వెళ్ళగొట్టినారు. నాలుగు దినాల 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 57 


తరువాత మనసు పట్టలేక మెహ్లీ తన ప్రియమైన జబ్బారు కీ విధంగా జాబు రాసింది- 
“ప్యారే జబ్బార్‌! 


మా అబ్బాజాన్‌ మా భాయీలిద్ద రం నిన్ను మా యింటినుండి 
వెళ్ళగొట్టినప్పటినుండి నాకు అన్నము పోదు. నిద్రరాదు. నా సంతోషం అంతా 
ఖూనీ అయ్యింది. నీవు లేకుంటే నేను బతుకను. యీదినం రాత్రి 12 గంటలకు మా 
దాసీని వెంటబెట్టుకొని వస్తాను. నీవు హుషారుగా వుండి నన్ను ఎదురుచూస్తూ వుందేది- 

మెహ్లీ”. 

జబ్బారు జాబును ఆరుసార్లు చదువుకున్నాడు. ఇంచుమించు కంఠపాఠమైంది. 
జాబును తడవతడవకు ముద్దుపెట్టుకుంటున్నాడు. దాన్ని ఎదకు ఒత్తుకుంటున్నాడు. 
కండ్లలో ఆనందం ్రకాశిస్తూవున్నది. రాత్రి 9 గంటలనుండే తలుపువద్ద హాజరీ 
యిస్తూ వున్నాడు. తలుపు చిలుకువేయక వూరికే మూసినాడు. దీపాలు ఆర్పినాడు. 
కిటికీ వద్ద కుర్చీ వేసుకొని బజారువైపు చూస్తూ వున్నాడు. పది, పదకొండు, పన్నెండు 
గంటలు కొట్టూ వుంటే ఎంచుకుంటున్నాడు. పన్నెండున్నర అయింది. తహతహ 
పడుతున్నాడు. ఏమి అంతా అబద్ధమా అనుకున్నాడు. దీపము వెలిగించి జాబును 
మళ్ళీ చదివినాడు. పన్నెండు అనేమాట సరిగా వున్నది. దీపమార్చినాడు. ఎందుకు 
రాలేదు చెప్మా? జాబు మెహ్లీదేనా! అక్షరాలు ఆమెవే. స్త్రీ వ్రాత కనబడుతూనే వుంది. 
అయితే ఇదంతా మోసమా? ఆమె అన్నలు ఏమన్నా ఢోకాయిస్తువున్నారా? ఎందు 
కిస్తారు? వారి కిట్లా వ్రాస్తే యేం ప్రయోజనం వుంది? ఓహో! ఆ మెహ్లీ నన్నెంతగా 
(ప్రేమించేది! ఆ పొద్దు యింట్లో అందరు “హూరెబగ్గాదు” ఫిల్ము చూడపోతే అది 
యేదో మిషపెట్టి యింట్లోనే వున్నప్పుడు, ఆ బంగ్లామీద ఆ వెన్నెల రాత్రులలో మా 
ఆనందం, అప్పుడామె చెప్పినమాటలు- ఏమని- “నిన్నే మరినిన్నే యింకెవ్వరిని 
పెండ్లి చేసుకోను” అని నన్ను గాథాలింగము చేసుకొని, చెంపమీద చెంప చేయిమీదచేయి 
చేర్చి నాకు వాగ్గత్తము చేసెగదా! పోయిన మొహర్రం నాడు నా గదిలో పడుకొనివుంటే 
సగమురాత్రివచ్చి ముద్దు పెట్టుకొని నిద్రలేపి- ఆ చర్యలు - అరే అల్లా! అని తలచుకుంటే 
గుండె రుల్లుమంటది! నాహుర్‌, నాపరీ! నా పక్కన వుంటే అదే జన్నతు నాకు! 
నామాషూఖా చూపులే వెన్నెల, ఆ పెదవుల్లోనె వుంది. ఆ హిందూలంటారే అమృతం - 
ఆ బెహయాత్‌.... హాయ్‌, ఒంటిగంటా కొట్టింది. యింకా రాలేదు”. 





58 ఛి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఇట్టి భావపరంపరలో తన్మయుడై అతను చీకటిలో కండ్లు కొడ్తూ రోడ్డుమీద 
ఆకుచప్పుడైనా, బండి చప్పుడైనా, కాలి చప్పుడైనా, ఏ చప్పుడైనా, ఇదో వచ్చె నాహూర్‌ 
అనుకుంటూ చూస్తూ వున్నాడు. వొంటిగంట కొట్టిన ఐదారు నిముషాలకు ఇద్దరు 
స్రీలు బురఖా వేసుకొని తిన్నగా జబ్బారు ఇంటివద్ద నిలిచి నలుదిక్కులా చూచినారు. 


జబ్బారు ఆనందం ఇంకేమి చెప్పవలెను? చెంగున కుర్చీనుండి దుమికి తలుపు 
తెరచి “ప్యారీ, ప్యారీ! వస్తివా?” అంటూ తన ప్రియురాలిని నడుములో చేయివేసి 
మెల్లగా యింట్లోకి తెచ్చుకున్నాడు. “మామాజీ! నీ మేలు మరవను. ఇదిగో యీ 
ఆఫీ తీసుకో. మేము ఇక్కడ వున్నామని యెవ్వరితో చెప్పకు” అంటూ దాసీని 
పంపించి వారిరువురు ఇంట్లోకి పోయి తలుపులు బంధించుకున్నారు. 


kK Kk xk 


మర్నాడు కాచిగూడ సమీపములోని ఒక బంగ్లాలో అంతాఅల్లకల్లోలమే. 
“మెహ్లీబేగం యెక్లా” యనే ప్రశ్న! బంగ్లా అంతా వెతికినారు. నౌకరును విచారించినారు. 
పట్ర వారిని చావమోదినారు. దాసీలను బాగా తన్నినారు. ఎవరికీ తెలియదన్నారు. 
తండ్రికుమారులు అత్యవసర ఆలోచనాసంఘముగా ఏర్పడి ఆలోచించినారు. 
తప్పకుండా ఈ ఛినాల్‌, వాడూ లేడూ, మధ్రాసీ బచ్చా, జబ్బారుగాని యింటికి 
పోయి వుంటుంది. ఆనాడు రాత్రే నలుగురైదుగురు నౌకర్లను తీసుకొని, జబ్బారు 
ఇంట్లో దూరి మెహ్లిని యీడ్చుకొని వచ్చినారు. జబ్బారుకు ఉపాయంగా శరీరశుద్ధి 
చేసినారు. మర్నాడు పోలీసులో దరఖాస్తు : జబ్బారు తన యింట్లో దొంగతనం 
చేసినాడని. జబ్బారును గిరప్తార్‌ చెయ్యవాలె అని హుకుం అయింది. ఈ సంగతి 
అతని స్నేహితుడు వెంకటరామయ్యకు తెలిసింది. “జబ్బార్‌, పారిపో. లేకుంటే నీవు 
జైలుకు పోతావు. యిప్పుడే నాకు సంగతి తెలిసింది” అన్నాడు. 


“ఎట్లా. ఉపాయం ఏమి?” 

“ఏమీలేదు. మద్రాసుబాటపట్టు.” 

“ఎట్లాపట్టేది భాయ్‌! స్టేషన్‌ వద్దనే నా గిరప్తారీ తప్పదేమో?” 
“నేను చెప్పినట్లు చెయ్‌.” 


“చెప్పూ బాయి! చెప్పూ భాయీ? నీకీపున్నెం వుంటుంది!” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 9 


వొక గంటలోపల జబ్బారు యింటిముందు జట్మావచ్చి నిలుచున్నది. జట్మాకు 
పర్గాలెక్మించినారు. వెంకటరామయ్య వీభూతిలెస్సగా పూసుకున్నాడు. రుద్రాక్షలు మెడకు 
కట్టుకున్నాడు. జబ్బారుకు హిందూవేషమువేసేది ఎట్లా? గుండుబోడి. పర్వాలేదులే 
అని అతన్ని వీరశైవుని చేసినాడు. ఉల్లిగడ్డను ఎర్రని బట్టలో కట్టి మెడకు కట్టినాడు. 
పొయ్యిలో బూడిది లోభగుణం చూపించకుండా నొసట, భుజాలమీదా, మెడచుట్టూ 
పూసినాడు. రుద్రాక్షలు చేతులకు కట్టేసినాడు. అవసరమైన సామానులు రెండు 
పెట్టెలలో పెట్టినాడు. ఇద్దరు బండెక్కినారు. జబ్బారు బెజవాడకు పొయ్యే రైలులో 
కూర్చున్నాడు. ఇదే అతని ఆఖరిచూపు. 


మళ్ళీ రెండేండ్ల తర్వాత తాను స్టీమర్లో కలకత్తాకు పోతున్నానని వెంకట్రామయ్యకు 
వ్రాసినాడు- కాని ఎక్కడినుండి వ్రాసినాడో ఎక్కడున్నాడో వివరాలు లేవు. ఇంతవరకు 
ఆయన పత్తాలేదు. ఇక మన మెహ్లీ కథ యేమైందంటే- 


హైద్రాబాదులో ఒక బంగ్లా, హైదర్‌గూడంలో వుంది. అందు గానా బజానా 
జరుగుతూ వుంది- బయట పది మోటార్లున్నవి- బంగ్లా అంతా దీపాలతో జగ్మగా- 
భోగముసానులు చేతులు తిప్పి మెడలు తిప్పీ కనుబొమ్మలాడించి వంకచూపులు చూస్తూ 
అభినయిస్తున్నారు. సంగీతము బాగుందా లేదాయని ఎవరడుగుతారు? ఆ కండ్లు, 
ఆ ముసిముసినవ్వులు, ఆ కులుకులు, ఆ చేతులెత్తగా కనపడిన శరీర లావణ్యం 
చూచి అక్కడ చేరిన యువకులు వహ్వాకహ్వా షెబాస్‌ హాయ హాయ్‌ అంటూ ఉన్నాద 
చేష్టలు చేస్తున్నారు- పన్నెండు కొట్టింది. ఒక్కరొక్కరు ఒకొక్కదాన్ని పసందు చేసుకొని 
చెయిపట్టి ప్రత్యేకం ప్రత్యేకం గదుల్లోకి పోతున్నారు. ఆ యువకులలో వెంకట్రామయ్య 
వున్నాడు. ఆయన ఆ భోగంవాళ్ళలో వొక యువతిని అదేపనిగా చూస్తువున్నాడు. ఆ 
యువతి అతన్ని చూచినప్పటినుండి తలవంచుకుని కూర్చున్నది. విభాగాల సమయం 
వచ్చినప్పుడు వెంకటరామయ్య ఆ సిగ్గుపడుతూ వుండిన భోగముదానిని చెయి పట్టుకొని 
వక గదిలోకి తీసుకొనిపోయినాడు. 


xk xk xk 
“మెప్టి! ఈ భోగంవాండ్ల గుంపులో నీవెట్లా వస్తివి?” 





60 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“ఏం పలుకవు. ఎందుకేడుస్తావు? చెప్పు- నేను నీకు సోదరుడను సుమా! 
నా స్నేహితుడగు జబ్బారుకు నీవు ప్రియురాలివి. నీ కథ యేమో వినాలనే నిన్ను 
పిలుచుకవచ్చింది కాని వేరే అభిప్రాయం లేదు సుమా!” 


“ఏమీ భయము లేదు చెప్పు- నీకేమైన కష్టం వచ్చిందంటే నా చేతనైనంతవరకు 
సహాయం చేస్తాను చెప్పు-” 


“నేను దురదృష్టురాలిని- నేను పతితురాలనై పోయినాను. దీనికంతా కారణం 
మా అన్నగార్లు మా తల్లిదండ్రులే కాని ఇంకెవ్వరు కాదు!” 


“వారే మనిరి- ఏమిచేసిరి- చెప్పుచెప్పు.” 


“నన్ను నా జబ్బారు నుండి విడదీసిరి- నాకప్పుడు 19 ఏండ్లు- జబ్బారుతో 
నాకు సంబంధము వొక సంవత్సరము జరిగింది. అల్లా సాక్షిగా అతన్నే ప్రేమించి 
అతన్నే పెండ్లి చేసుకోవాలనెనని ఉంటిని. కాని నన్ను వారు వక నెలదినాలు కొట్టింట్లలో 
తాళం వేసి బంధించి సబ్లునిగరానీలో వుంచిరి. తర్వాత జబ్బారు పారిపోయినాడనిన్ని 
అతని జాడయే లేదని తెలిసిన తర్వాత నన్ను వదలిపెట్టిరి. కాని నాకు జబ్బారు లేని 
ప్రపంచము నరకమైపోయెను. అయ్యో జబ్బార్‌! జబ్బార్‌! 


“అయితే తర్వాత ఏమాయెను?” 


“మళ్ళీ పదిపదేను పూటల తర్వాత రాత్రిపూట ఇంట్లో నుండి బయటపడీ 
రాత్రి అంతా తిరిగినాను. అడవిలో తిరిగినాను. ఇట్లు నాలుగు దినాలు కూడులేక 
అవస్థ పడినాను. బట్టలు మయిలపడ్డవి. యిట్లా తిరుగుతూ ఆకలికి తట్టుకోలేక 
బిచ్చగత్తెవలె పోయి తిరిపమెత్తుకున్నాను. మద్రాసుకు మహిబూబు నగరం మీదుగా 
పోవచ్చునని విని అచ్చటికి చేరి చందాలు వేయించుకొని రైలెక్కుదామనుకున్నా. 
మార్గంలో తిమ్మాజీపేట అనే గ్రామం చేరినాను. అక్కడ కొందరు స్త్రీలు చూచి నన్ను 
యింట్లోకి పిలుచుకొని స్నానం చేయించి బట్టలు మంచిని కట్టించినారు. 
నాలుగుదినాలుంచుకొన్నారు. వారు భోగంవారని తెలిసింది. అక్కడినుండి పోవాలెనని 
చూస్తిని. రాత్రికి వారు షర్పతని తాపినారు. కొంతసేపటికంతా మైకము వచ్చి 
పడిపోయినాను. తర్వాత యేమి జరిగిందో తెలియదు. ప్రొద్దున లేచిచూచేవరకు నా 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 61 


పక్కలో ఒక యువకుడు పండుకొని వున్నాడు. దినమూ నన్ను ఒక ఖైదీలాగా పెట్టి 
వ్యభిచారానికి నిర్బంధించుతూ వచ్చినారు. క్రమంగా నా అదృష్టమంతే అని 
సమాధానపదవలసి వచ్చింది. ఇది ఈ దురదృష్టవంతురాలి కథ....” 


మెహ్లీ కన్నీరు కార్చింది... రామయ్య నిరుత్తరుడై తానున్ను కంట తడిబెట్టినాడు. 
మరికొంతసేపటికి మెహ్హీ యిట్లు విచారించింది : “రామయ్యాజీ! నా ప్యారే జబ్బారు 
ఎక్కడున్నాడో యిప్పుడైనా చెప్పగలవా? ఆయన యింక నన్ను కన్నెత్తి అయినా 
చూస్తాడా?” 


“అతడు కలకత్తాకు వెళ్ళుతున్నానని చాలాకాలం క్రిందట నాకు జాబు 
రాసివుండెను. మళ్ళీ యేమిన్నీ జాడలేదు. అతన్ని యింక మరిచిపో.” 

మెహ్లీ వెర్రిచూపులతో పైకి చూస్తూ ఉండిపోయింది. కండ్లలో నీరు గిర్రున 
తిరిగి జొటజొటకారింది. 


సై 





62 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


సుమారు 70 ఏండ్ల నాటి మాట. అది లాహోరు నగరం. సమయం 
సాయంకాలం. నసుకునసుకు చీకటి క్రమంగా నగరంపై కమ్ముకుంటూ వుంది. 
నగరమధ్యంలో జక పెద్ద మార్కెట్టు వున్నది. జనసమ్మర్దం విశేషం. యెవరి పనులమీద 
వారు వస్తూ పోతూ వున్నారు. ఒక రెండేండ్ల పిల్ల కండ్లు నులుముకుంటూ దిక్కులు 
చూస్తూ గోడుగోడున ఏడుస్తుంది. వచ్చిపోవువారు ఒక తొందరచూపు చూచి మరల 
తమ తమ పనుల మీద పోతూ వున్నారు. 


లాహోరు నగరంలో గోహర్‌ జాన్‌ను ఎరుగనివారు లలితకళోపాసకులు 
గానట్టి కొద్దిమంది మాత్రమే. గోహర్‌జానుకున్న ప్రసిద్ధి గవర్నర్‌ జనరల్‌ బహద్దరుగారికి 
కూడా లేదు. గొప్పగొప్ప తాలూక్తారులు, నవాబుల సిల్సిలావారు, సీకురాజుల 
సంతతివారు, కోటీశ్వరుల కొడుకులు, విలాసపురుషులు వారానికొకటి రెండుమారు 
లైనా ఆమె కడప తొక్కనిదీ, ఆమె చూపులతో చూపులు, మాటలతో మాటలు కలుపనిదీ 
నిద్ర పోనేపోరు. ఆమెకిప్పుడు 30 ఏండ్ల వయస్సు. కొంచెం లావుగా ఉన్నా 
అంగసౌష్టవం ఏమిన్నీ తగ్గలేదు. పదార్వన్నె చొక్కము బంగారుఛాయ. కంఠంలో 
రత్నాలహారమున్ను ముత్యాలసరాలున్నుు చెవులలో పచ్చల కమ్మలున్ను ఆమె సహజమైన 
ముఖవర్చస్సును మరింత శోభాయమానంగా చేసినవి. జల్తారుపూలతో నిండిన పచ్చని 
పట్టుచీర కట్టింది. ముఖ్మల్‌ బూటీదారు రవిక తొడిగింది. వేళ్ళకు రవ్వల ఉంగరాలు, 
చేతులకు రత్నాలు నింపిన కంకణాలు, కాళ్ళకు మఖ్మలు కప్పు (కల) హిందుస్తానీ 
జూతాలు. ఇట్లాంటి శృంగారంతో రెండు గుర్రాలబగ్గీలో సాయంకాలం లాహోరు 
నగరంలో గోహర్‌జాన్‌ వాహ్యోళి వెళ్ళింది. నల్లని బగ్గీ వేగంగా ఉరుకుతూ వుంటే 
లోపల వుండే గోహర్‌ కారుమబ్బులో మెరుపు మెరిసినట్లా చూపరులకండ్లకు మిరిమిట్లు 
కొలిపింది. చాలామంది తదేకధ్యానంతో చూస్తూ చకితులైపోయినారు. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 68 


మార్మట్టు సమీపంగా వెళ్ళుతూ వుంటే గోహర్‌ జాన్‌ చూపు ఆ దిక్కులేని 
పిల్లపై ప్రసరించింది. ఏమి బుద్ధిపుట్టిందో యేమో వెంటనే బగ్గీ నిలబెట్టుమని ఆజ్ఞాపించి 
బగ్గీ వారి ప్రక్కన కూర్చున్న ఉస్తాదును దింపి ఆ పిల్లను ఎత్తుకొని రమ్మన్నది. 
వాడాపిల్లను చంకనెత్తుకొని గోహరుజాన్‌ వద్దికి తెచ్చినాడు. 


“బేటీ! ఎందుకేడుస్తున్నావు.... ఏం ..... నీకేం కావాలె?” 


జవాబు లేదు. 


పిల్ల ఏడ్చే జవాబు. 


గం 


అంతలో అక్కడ కూరగాయలమ్మే ఒక ముసలిది బగ్గీ దగ్గరకి వచ్చి ఆ పిల్ల 
సుమారు 1 గంట సేపటినుంచీ ఏడుస్తూ వుందనిన్నీ ఎవరూ దిక్కులేదనిన్నీ చెప్పింది. 


“అయితే నా యింటికి వస్తావా? నీకు మంచిమంచి బొమ్మలూ, బట్టలూ, 
మిఠాయీ, ఏమి కావలిస్తే అది యిస్తా!” 


పిల్ల ఈ మాటలు వినేవరకు ఏడుపు చాలించి తుది కన్నీటిధారను మాసిన 
అంగీతో తుడ్చుకుంటూ కండ్లపైబడిన కురులను పక్కకు వత్తుకుంటూ అంగీకార 
సూచకముగా తల ఊపింది. వెంటనే గోహర్‌ జాన్‌ పొగొట్టుకొని పోయిన బిడ్డను 
దొరికించుకొన్న కన్నతల్లి వలెనే ఆ మైలబట్టలతో వున్న పిల్లను తన ఒళ్ళోకి తీసికొని 
నిండు ఎదకు అదుముకుంటూ బగ్గీని తన దేవిడీకి మలుపుమని రత్నాల చేయి 
విసిరింది. 


2 


బాలికకు ఇంతియాజన్‌ అని నామకరణము చేసింది గోహర్‌జాన్‌. తన 
కన్నబిడ్డవలె (ప్రేమించింది. బాలిక క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. దాని 
విద్యాభ్యాసానికై ఉర్దూ ఫార్సీ నేర్చుటకు ఒక మౌల్వీ సాహేబును, పాట నేర్పుటకు 
ఒక మున్నీని, ఆట నేర్పుటకొక ఉస్తాదును ఏర్పాటుచేసింది. తనకు అవకాశ 
మున్నప్పుడంతా తానే స్వయంగా ఆ బాలికకు పాటలు నేర్పిస్తూ అభినయం నేర్పిస్తూ 
వుందేది. 





64 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఆట నేర్పించే ఉస్తాదు నాట్యంలోను, అభినయంలోనూ చాలా ప్రవీణుడు. 
భరతనాట్యం స్వయంగా నేర్చినా ఆనువంశికంగా వచ్చిన అనుభవ విద్య బాగా 
ఎరిగినవాడు. కరణాలు, అంగహారాలు, రోచకాలు మొదలైన భరతశాస్త్ర లక్షణాలు 
బాగా ఎరిగినవాడు. భావములు ఏ రాగానికి ఎట్లెట్లు ప్రకటించవలెనో ఆ కిటుకులన్నీ 
అతని వద్దనే గోహరు కూడా నేర్చుకుంది. ఇంత్యాజన్‌ కూడా చాలా తెలివిగల కన్నె, 
వుస్తాదులు నేర్పిందంతా శ్రద్ధతో వింటూ నేర్చుకుంటూ వినయవిధేయతలతో 
భయభక్తులతో వర్తించుకుంటూ వుండేది. 


కాలం గంగా ప్రవాహవేగంతో సాగిపోయింది. ఏడాదిపై ఏడాది తిరిగిపోయింది. 
ఇంతియాజన్‌కు 18 ఏండ్లు నిండినవి. వయసు వచ్చేవరకు ఆమెలో ఇంతవరకు 
కనిపించని కళలు వ్యక్తమైనవి. ఆ పెద్దని నల్లని కన్నులలో సమ్మోహనశక్తి అలవడింది. 
ఆ నల్లని దీర్ణమైన జడలో గుందెనిబ్బరములేని కోడెకాండ్లను బంధించే వశీకరణ 
యంత్రము ఏర్పడింది. ఆ నిగనిగ మైఛాయలో చూపరులంతా పల్టీలు కొట్ట 
మొదలుపెట్టినారు. 


ఒక మంచిదినం చూచి ఇంత్యాజన్‌కు కన్నెరికం పెట్టించాలెనని గోహరుకు 
సంకల్పం కలిగింది. కాని ఇంత్యాజన్‌కు అట్టి కాంక్ష కలుగనే కలుగలేదు. ఆ యువతి 
చక్కని ముక్కు చిక్కని శరీరము, మెరిసే కన్నులు, ఎర్రని పంజాబీ పైజామా పై 
కట్టిన లంగా, ఆ చిరుగజ్జెల కాళ్ళతో ఆ హస్త విన్యాసాలతో చూపించే త్రిభంగీ 
భంగిమ నాట్యమూ, గోహరు ఇంటికి వచ్చే యువకులు చూచి కన్నెరికానికి సవాలుపై 
సవాలు వేయ మొదలుపెట్టినారు. అప్పుడే ౩000 రూపాయీలకు బహదూరుఖాన్‌ 
తాలూక్షారుగారి సవాలు. 8500 అని వెంటనే రాజా (ప్రేమ్‌సింగు పెద్దకొడుకు పై 
సవాలు వేసినాడు. గోహరు ఇంకా హర్రాజు (వేలం) పూర్తి చేయలేదు. 


ఒకనాడు గోహరుకు ఇంతియాజన్‌కు ఈ విధంగా సంభాషణ జరిగింది- 
“ఏమే! నీవింత సిగ్గరివైతే యెట్లా? మా కులం చెరిచేదానికి పుట్టినావు!” 


“ఏమి చేయమంటావు అమ్మాజాన్‌? నాకు కావలిస్తే పెండ్లి చేయవమ్మా! 
నన్నెందుకు వేలం వేస్తావు?” 
“చుప్‌! నీకేం తెలుసునే పెండ్లి సంగతి! నీకింకా అనుభవం చాలదు. ఇదిగో 


చూడు నాకు 45 ఏండ్లు నిండినవి. నేనున్నూ మొదలు మొదలు నీవలెనే అనుకున్నాను. 
మన దేశంలో హిందూ సమాజం గాని, ముసల్మాన్‌ సమాజంగాని చాలా అన్యాయం 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 65 


చేస్తున్నది. పెండ్లి చేసుకుంటివా నీవు గులాంకంటే , తుదకు సువ్వర్‌ కంటే హీనంగా 
వుంటావు. సమాజం నిన్ను చాలా కష్టపెడ్డుంది. దానికంటే మన వృత్తిలో స్వతంత్రంగా 
వుండి యీ నీచమైన సమాజాన్ని మన కాళ్ళకింద వేసి తొక్కీ తన్నీ రాచీ, హుకూమతు 
చెయ్యాల. నేను చెప్పినట్లా విను. లేకుంటే ముందు ముందు నీవే పస్తాయిస్తావు.” 


“ప్యారే అమ్మా! పందుల ముందు ముత్యాలు పోసినట్లు, అగ్గిలో జాఫ్రాను వేసి 
ధూపం చేసినట్లు వుంటుంది నన్ను ఈ వేశ్యావృత్తికి దించడమంతా.” 


“ఓసి తిక్కదానా! నీ కిట్లాంటి బుద్దులు పుట్టినాయేమే? నీకీ తత్వాలంతా ఏ 
సూఫీలు బోధించినారే! మా వంశంలో ప్రసిద్ధికెక్కి జెధ్‌ సుల్తాన్ను కూడా యింటికే 
పిలిపించుకొన్న చాందామలికా అంత దానవౌతావనుకుంటి గదనే. నీకు చెప్పించిన 
విద్యంతా తాజియా ముందర కాల్చిన లోభాన్‌వలె అయిపోయెనే!” 


“మా! నీవెందుకు ఫికర్‌ చేస్తావు? దిక్కులేని దానిని తెచ్చి కన్నతల్లి కంటె 
ఎక్కువగా ఢ్రేమించి బుద్దులు చెప్పినదానవు. నీవు నరకానికి పొమ్మంటే పోతానులే! 
కానీ నేను యింకా చిన్నదాన్ని. ఇంకా ఒక సంవత్సరము నాకు సెలవియ్యి. తర్వాత 
నీవు చెప్పినట్లు చేస్తానులే!” 


తుదకు గోహరు జాన్‌ సమ్మతించింది. 


3 


ఖాసీం అలీబిన్‌ అబ్బుల్లా 25 ఏండ్ల యువకుడు. ఎత్తైనవాడు, స్ఫురద్రూపి. 
హిందుస్థానీ చుడీదార్‌ పైజామాను, మోకాళ్ళవరకు కురుతాను తొడిగినాడు. దానిపైన 
వేస్టుకోటు తగిలించుకున్నాడు. నెత్తిన బాగా మెలికలు పడ్డ లపేటా చుట్టినాడు. 
నూనూగు మీసాలను పైకి పురిపెట్టినాడు. ఇంత్యాజన్‌కు సంగీతం నేర్పే మున్నీ వెంట 
గోహరు ఇంటికి వచ్చినాడు. కలకత్తా యూనివర్సిటీలో ఎఫ్‌. ఏ.లో కూర్చుని మూడుమార్లు 
పల్టీలు కొట్టి చాలించుకొన్నాడు. సితారు వాయించే విద్యలో మంచి మంచి బంగారు 
పతకాలు పొందినాడు. ఆ పతకాలు ఒక డజను తన వేస్టు కోటుపై వేలాడేట్లు 
అంటించుకొన్నాడు. దినదినమూ ఇంత్యాజన్‌ పాటలతో మేళవించి సితారు వాయించే 
పని మంచి నిపుణతతో నెరవేర్చడమే కాకుండా ఇంత్యాజన్‌ చూపులను ఆకర్షించడం, 
ఆమెను సంతోషపెట్టడం, చేతిలో చేయి కలపడం, అటు ఇటు చూచి చెవిదగ్గర 





66 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఏమేమో చెప్పడం మున్నగు క్రియలు క్రమంగా సాగించినాడు. తుదకు ఒకనాడు 
ఇద్దరున్నూ నీవూ నేనూ చచ్చేవరకు “మియాబీవీ” అని కలబలుకుకొని రాత్రిపూట 
చప్పుడు చేయకుండా గోహరు ఇల్లువిడిచి పారిపోయినారు. రైలు ప్రయాణం చేసి 
బొంబాయి చేరుకొని ఒక యిల్లు కిరాయకు తీసుకొని దగ్గరి మసీదుకు పోయి ఖాజీ 
చేతిలో నాలుగు బిల్లలు పడవేసి నికా జరుపుకున్నారు. 


4 


“ప్యారా ఖాసీం, ఈ దినమైనా నౌకిరీ దొరికిందా లేదా?” 


“ఎవరిస్తారు నౌకరీ? మద్రాసీ బచ్చాలు బెంగాలీ బాబూలు, బి.ఏ.లు., ఎం.ఏ.లు 
ప్యాసైనవాళ్ళు పోటీ చేస్తుంటేను.” 

“మరెట్లా సంసారం గడిపేది? నావద్ద వుండే బంగారు హారం పోయె, చేతి 
కంకణాలు కరిగినాయి. మొన్ననే కమ్మ లమ్ముకొస్తివి. ఇంకేమున్నవి ఇచ్చేదాన్ని?” 

“దినమూ కచ్చేరీలన్నీ తిరిగి తిరిగి వస్తున్నానుగా. ఇన్నాల్ల! ఈవ్యాళ్ళ రేపు 
ఏమన్నా ఉద్యోగం దొరుకుతుంది. ఓపిక పట్టుకో.” 


“ఈ నకిషీ కుట్టుతో నా వేళ్ళంతా నొప్పెత్తినయి. ఇంక నాతో ఈ కూలీపని 
కానేరదు.” 


ఖాసీం పఠాను గుర్రున చూచినాడు. ఇంత్యాజన్‌ వానిలో మొలకెత్తుచున్న 
ఆగ్రహం గమనించింది. మళ్ళీ భుజం మీద చేతులు కలిపి వ్రేలాడపడి క్రేగంట 
చూస్తూ యిట్లా ప్రాధేయపూర్వకంగా అన్నది : 


“అర్జీలు వ్రాసుకుంటే దినమూ రెండు రూపాయిలు వస్తవిగా! అది బాగాలేదా?” 

“ఏమీ! అస్సలు పఠానువంశంలో పుట్టి, కలకత్తా యూనివర్సిటీలో ఇంగ్లీషు 
చదువుకొని, కంత్రీమున్నీలు చేసే అద్నా పని చెయ్యమంటావ్‌!” 

“కూటికీ గుడ్డకు రాని గులాంగిరీ చదువుకంటే స్వతంత్రంగా సంపాదించుకునే 
చదువే వెయ్యింతలు బాగుంటుంది.” 


“అచ్చా హుజూర్‌! నీ హుకుం రేపటినుండే తామీల్‌ చేస్తానులే” అంటూ 
చెంప గిల్లి దీర్హ నిశ్వాసం విడిచి మంచం మీద కూలబడినాడు. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 67 


బొంబాయిలో భేండీబజారు ప్రసిద్ధమైన మున్నీల అద్దా. అచ్చట బొంగులొట్టలో 
కలాలు, ఆ లొట్టకే దారాలతో కట్టిన మసిబుడ్డీ, తెల్లని కాయిదాలు, నల్లని యిసుక 
బుద్ది, వ్రాసే అట్ట పెట్టుకొని కొందరు మున్నీలు. వారి ముందర మూగిన జనులను 
విచారించుతూ అర్జీలు వ్రాస్తున్నారు. ఖాసీం పఠాను కూడా ఆ వర్గంలో చేరినాడు. 
రోడ్డు పక్కన కాలిబాటమీద సెల్లాపరచి రికానా వేసినాడు. తన మున్నీగిరీ సామాను 
ముందు పెట్టుకున్నాడు. “ఇంగ్లీషు, మరారీ, ఉర్దూ అర్జీలు ఇచ్చట సస్తాగా అందంగా 
వ్రాసి ఇవ్వబడును” అను అట్టబోర్లు పక్కన గోడకు తగిలించినాడు. 


క్రమక్రమంగా వ్యాపారం సాగుతూ వచ్చింది కాని పఠానుకు దర్జా లోపమయ్యె 
ననీ కులగౌరవం మంట్లో కలిసిపొయ్యిందనీ ఇదంతా ఇంత్యాజన్‌ వల్లనే జరిగిందని, 
ఆడదాని వలలోపడి గులాంగిరి చేస్తినని దినదినం హృదయంలో ద్వేషం (ప్రబలుతూ 
వచ్చింది. 


ఒకనాడు సుఫీదు గల్లీలో ఉన్న వక లక్నో భోగముది మన పఠాను అందాన్ని 
చూచి రెండు దరఖాస్తులు వ్రాయించేదానికని తన యింటికి పిలిపించింది. యూసుఫు 
జులైఖాలవలె యిద్దరికి చూపులు కలిసిన నాటినుండే గాఢమైన పరిచయం కుదిరింది. 
పైగా పఠాను ఖాసీం సంగీతం పాడుతూ సితారా వాయించడం విని దానికింకా 
(ప్రేమ ఎక్కువైంది. ఇంత్యాజన్ను తన వద్దనే ఉంచమన్నది. పఠానుకు కూడా మున్నీగిరీ 
చాలనిపించింది. తిన్నగా ఇంత్యాజనును జేరి తనకు మంచి నౌకరీ దొరికిందనీ, 
మంచి యిల్లు కిరాయకు తీసుకున్నాననీ అక్కడికి పోదామని నచ్చచెప్పి ముల్లె మూట 
బండిలో యెత్తించి బేగం సాహెబాను బురకాబగ్గీలో ఎక్కించి బయలుదేరి లక్నో 
భోగంసాని యిల్లు చేరుకున్నాడు. 


ఇంత్యాజను కడపలో కాలు పెట్టిందో లేదో ముగ్గురు ముసల్మానులు “సలామలేక్‌ 
బాయీసాహేబ్‌” అని వంగి సలాము కొట్టినారు. ఇంత్యాజనుకు మొదటి అపశకునం 
గోడలు పారజూచింది. ఎర్రని గవిసెలతో వున్నతాంబూరా, సితారా, మృదంగం 
కనిపించినై. ఇంటి కిటికీలకు తలుపులకు పర్గాలు లేవు. అంతా క్షణంలో అర్ధమైంది. 
దీనంగా మొగునివంక జూచింది. 


“క్యాబే! ఏం అట్లా బెదిరిన కుందేలు పిల్లలాగా చూస్తావు! నీదీ మొదటి వృత్తి 
అప్పుడే మరచీపోయినావ్‌! మళ్ళీ కొంచెం తాజా చేసుకోవాలె. నాకీ మున్నీగిరీతో 
బేజారైంది. ఇక్కడా నీ యిష్టం వచ్చినట్లా సుఖంగా వుండి నాకు బాగా సంపాదించి 
పెట్టాలె తెలిసిందీ” అన్నాడు క్రూరంగా. 





68 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఇంత్యాజాన్‌ దిగ్భ్రమ జెంది వెర్రిచూపులతో చూడబట్టింది. పఠాను మరల 
నాలుగు తిట్లు తిట్టి క్రూరంగా నవ్వుతూ బయటికి పోయినాడు. 


దినమూ మళ్ళీ ఇంత్యాజన్‌ యొక్క నాచ్‌, గానా సాగుతూ వచ్చింది. కాని 
పఠానుకు అంతమాత్రముతో తృప్తి కాలేదు. “బీబీజాన్‌, ఏమిన్నీ పైసా చేతినిండా 
దొరకడం లేదు. నీవు మంచిమంచి సర్గార్హను ఆషఖు చెయ్యాలా! వందలు వందలు 
నాకీ యియ్యాలా! తెలిసిందా?” అని పఠాను ప్రోద్బలం చేసినాడు. 


కొన్ని దినాలు ఎంత కొట్టినా తన్నినా వినలేదు. తుదకు విటులచేతికే 
అప్పగించినారు. ఇట్లా మూడేండ్లు గడచినవి. “ఇది నా ఖిస్మతు” అంటూ ఇంత్యాజన్‌ 
చాటుచాటుకు ఏడుస్తూ క్రుంగిపోతుంది. 


ఒకనాడు పఠాను ఖాసీం ఇంత్యాజన్‌కు పెట్టిన సొత్తులు తీసుకొని ఆమెకు 
చెప్పకుండా పారిపోయినాడు. ఆమె వాన్ని వెతుకులాడి తనవద్ద యింకా మిగిలియున్న 
350 రూపాయలు తన భర్త తొందరలో తీసుకుపోలేదని ఆ సంచి అతని చేతికిచ్చి 
“అల్లా నిన్ను కాపాడుగాక!” యని దీనముగా పలికి, ఇదే మన కడపటి దర్శనము 
అని చెప్పి వానితో తల్లాఖు ఇప్పించుకొని ఎవరిబాటను వారు పోయినారు. 


5 


మరల ఇంత్యజన్‌ ఏకాకి. గోహరు చెప్పిన ఉపదేశం ఇప్పుడు బాగా అనుభవానికి 
వచ్చినది. సమాజం క్రూరమైనది. గౌరవముగా బ్రదుకు స్త్రీలను హింసిస్తుంది. నీచముగా 
బ్రదుకు స్త్రీలను పూజిస్తుంది. మరల ఖిస్ముతుపై భారం వేసింది. వ్యభిచారవృత్తిని 
తలపెట్టకుండా సంగీత నాట్యకళా ప్రదర్శనములు చేస్తూ జీవనం సాగించింది. పదేండ్లపాటు 
ఈ ప్రకారము గౌరవంగా గడిపి ఒకనాడు తన జన్మస్థానమగు లాహోరుకు 
బయలుదేరింది. మొట్టమొదలు గోవారుజానును విచారించింది. ఆమె చనిపోయి 
ఐదేండ్లయిందని తెలిసెను. ఒక నెలపూట లొక బంగ్లాలో నివసించి, 25 ఏండ్ల క్రిందట 
మార్మెటువద్ద వదలివేయబడిన పిల్ల సంగతి యెవరైనా తెలుపుదురా అని విచారించింది. 
తుద కొకనాడొక ముసలివాడామె వద్దికి వచ్చి ఇట్లన్నాడు : 


“బీబీ! సుమారు 20-25 ఏండ్ల క్రిందట మార్మటు వద్ద ఒక ధనిక కుటుంబం 
ఉండేది. ఆ యింటి యజమానికి ఒకే కూతురు, ఆ పిల్లకు 2 ఏండ్లు నిండకముందే 





సురవరం ప్రతాపరెడ్డి కథలు * 69 


తల్లిదండ్రులు చనిపోగా ఆ పిల్ల చిన్నమ్మ దాని ఆస్తి అపహరించదలచి ఒకనాడు 
దానిని సాయంకాం వేళ మార్మట్టు వద్ద విడిచిరమ్మంటే నేనే నా చేతులార విడిచి 
వస్తిని అవతల ఏమైందో నాకు తెలియదు.” 


“అయితే దాదాజీ! ఆ పిన్నమ్మ యిప్పుడెక్కడవుందో తెలుసునా?” 


“మార్మటు వద్ద గుడిసెలో వుంది. ఇప్పుడు దిక్కులేనిదై ఉంది. దాని యిద్దరు 
పిల్లలూ చచ్చిరి. మొగుడూ చచ్చెను. బిచ్చమెత్తుకొంటుంది.” 


“అయ్యో పాపం!” అని ఇంత్యాజన్‌ ఆ ముసలివానికీ, ఆ పినతల్లికీ మంచి 
వసతి- బట్టకు పొట్టకు లోపం లేనట్టుగా యేర్పాటుచేసి మరల బొంబాయికి వచ్చింది. 


ఇంత్యాజన్‌కు ఇప్పుడే చింతలూ లేవు. తాను అనాథయై పడిన పాట్లు తెలిసి 
వుండింది కాన ఒక అనాధ బాలికను పెంచుకొని తనను పెంచిన గోహరుజాన్‌ 
జ్ఞాపకార్థంగా గోహరు బీబీ అని పేరు పెట్టి దానికి విద్యాబుద్దులు చెప్పి మంచి 
భోరావర్తకునికిచ్చి మహావైభవంగా పెండ్లి చేసింది. 

ఇంత్యాజనుకు ఇప్పుడు 385 ఏండ్లు. అయినా సౌందర్యములో లోపం లేదు. 
దయాగుణము పరిపూర్ణము. గుణము, రూపమూ చూచి మెచ్చి మంచి మంచి ధనికులు 
నికాచేసుకుంటామని వర్తమాన మంపిరి. 


“వివాహం నా ఖిస్మత్‌లో లేదు. నాకు సమాజంతో ఇంక అవసరము లేదు. 
నా హృదయంలో (ప్రేమకు తావులేదు. అల్లా ప్రేమయే నాకు కావలసినది” అని 
జవాబిచ్చింది. 


ఇంత్యాజను తన 40వ ఏటనే మరణించెను. తన ఆస్తిలో కొంత భాగము 
తాను పెంచి పెద్దజేసిన గోహరు బీబీకిచ్చి మిగతా ధనమంతయు అనాథ బాలికల 
సంరక్షణార్థమై వినియోగించుట కేర్పాటు చేసిపోయెను. బొంబాయిలో చాలమంది 
దుఃఖించిరి. ఆమె ఇంటికి వచ్చిన బీదవాడెన్నడును నిరాశ జెందలేదు. ఆమె గోరీపై 
యిప్పటికినీ అనాథలు రెండు గులాబీపూలు పెట్టి రెండు కన్నీటిచుక్కలు రాల్చిపోతారు. 


® 





70 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


అపరాధం 


వెంకట్రావు నిజాము కాలేజీలో ఎఫ్‌.ఏ.లో నాలుగేండ్లు పల్టీలు గొట్టి ఐదో 
ఏడు కామ్యాబు అయినాడు. మెకానికల్‌ ఇంజనీరింగులో చదువాలె అని సర్గాపుట్టి 
బెనారనులో హిందూ యూనివర్సిటీలో చేరాలె అని సంకల్పం చేసుకొని 
బయలుదేరినాడు. కాశీ స్టేషన్‌ దిగుతూనే ఒక పాండా ఎదురైనాడు. ఆయన ఎర్రగా, 
లావుగా వున్నాడు. కడుపు బాగా పెరిగింది. మంచి స్టూలకాయుడు. మెడలో రెండు 
వరుసల రుద్రాక్షమాలలున్నూ చెవులలో కూడా రుద్రాక్షపోగులున్ను ధరించినాడు. 
50 ఏండ్ల వయస్సు వుంటుంది. పొట్టిగా వున్నాడు. వెడల్పు ముఖము, కొంచెము 
వికార స్వరూపమే. 20 దినాలక్రిందట క్షౌరం చేసుకున్నట్లుంది. 

“బాబూజీ! మీ దేవూరు?”- 

“హైద్రాబాదా” 

ట్టు పురు? 

“వెంకట్రావ్‌.” 

“గోత్రం?” 

“ఆతేయస గోత్రం.” 

“సరే, మీ తండ్రిగారున్ను మీ పెదతాతగారున్నూ మా యింటనే బస చేసినారు. 
మేమే మీ పాండాలము. మీకేమిన్నీ యిబ్బంది లేకుండా అన్ని తీర్ధస్థలాలు చూపుతాను. 
సంకల్పాలు చెప్పుతాను.” 

“నా సంకల్పం వేరే వున్నదండీ!” 

“పర్వాలేదు బాబూజీ! అన్నింటికీ నేనున్నానుగా! మీరేమిన్ని సంకోచించకండి... 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 71 


అరేయ్‌- ఎక్కా! యిటురా! సామాను తీసుకో-” అంటూ తానుగూడా వక చిన్న 
మూట తీసుకొని “దయచేయండి, దయచేయండి” అంటూ చేయిబట్టి యించుమించు 
లాక్కొనే వెళ్ళినాడు. 


వెంకట్రావుకంతా కొత్త స్థలం. ఏమిచేసేది తోచలేదు. గంగెద్దు లాగా పాండా 
వెంట వెళ్ళినాడు. లజపతిరాయి రోడ్డులో పాండా యింటి వద్ద ఎక్కాబండి ఆగింది. 
సామాను దించుకుంటూ వున్నారు. పాండా తానే ఎక్కావాని చేతిలో 5 అణాలు పెట్టి 
పంపివేసినాడు. వెంకట్రావు బండి దిగుతూ వుండగానే పాండా యింటి యెదుట 
ఒక గదిలో ఒక యువతి కనబడ్డది- వెంకట్రావుకు కండ్లలో మెరుపు మెరిసినట్లెంది. 
చూసీచూడకమునుపే ఆ యువతి చూపులకున్ను, ఇతని చూపులకున్ను భేటీ అయింది. 
ఆమె ఛటాలున తలుపు రెక్క సగం మూసి రెక్కదాపు నుండి ఒక స్తనం బయట పెట్టి 
ముఖం వంచి తొంగితొంగి చూస్తూ వుంది. 


వెంకట్రావు మంచి విలాసపురుషుడు. అందుచేతనే ఎఫ్‌. ఏ. ప్యాసు అయ్యేవరకు 
ఆయన వయస్సు ఇరవైయ్యేడో సంవత్సరము దాటి యిరవై ఎనిమిదో సంవత్సరంలో 
తిన్నగా కాలుపెట్టింది. చదువూ సంధ్యల్లో మొద్దనిపించుకున్నా, అందులో 
గణితశా(ప్రములో చాలామార్లు నూటికి 4-5 మార్ములతో సంతృప్తిపడినా ఆయన 
లోకానుభవం బాగా గడించినాడు. స్ఫుర[ద్రూపి ఖట్మస్తుగా వున్నాడు. 5 అడుగులా 7 
అంగుళాల యెత్తు- షేర్వానీ లాగూ చిన్నప్పటినుంచే అలవాటు చేసుకున్నవాడు. 
ఎఫ్‌.ఏ.కు వచ్చేవరకు తుర్కీ కుచ్చుటోపీ కూడా పెట్టేవాడు. కాని తర్వాత కాలం 
మారుతున్నందుచేత నల్లని బొచ్చుటోపీ ధరించుతూ వచ్చినాడు. ఆ యువతి లక్షణాలు 
చూసి అది అనుకూలమైన పిక్రారే అని వెంకట్రావు తక్షణమే నిశ్చయం చేసుకున్నాడు. 
తాను వచ్చిన కార్యం కూడా మరచిపోయినాడు. పాండా అతనికి ఒక గది చూపించి 
భోజనానికి కూడా పిలిచినాడు. యిద్దరూ భుజించినారు. అప్పటికి మధ్యాహ్నం దాటి 
2 గంటల పొద్దయింది. పాండా తన కార్యం మీద పట్నంలోకి పోయినాడు. వెంకట్రావు 
గది యించుమించు ఆ యువతి గది కెదురుగానే ఉండడం తన అదృష్టమే 
అనుకున్నాడు. ఆయనకిప్పుడు నగరం చూడవలెనని గాని, కాలేజీ వివరాలు 
విచారించుకొనవలెనని కాని ఏమిన్నీ బుద్ధి పుట్టలేదు. సిగరెటు ఘాటుగా పీలుస్తూ 
తన కొట్టిడిలో కిటికీ వద్ద కూర్చుని యెదురింటివైపు చూస్తూ నిశ్చలధ్యానసమాధిలో 
తన్మయుడైపోయినాడు. ఆ యువతి కనపడలేదు. కాని వెంకట్రావుకు చదువులో 





72 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


లేకున్నా ఇట్లాంటి సందర్భాలలో పట్టుదల మెండు. పావుగంటలోనే యువతి తలుపువద్ద 
ప్రత్యక్షమైంది. వెంకట్రావు తన కిటికీ చప్పుడు చేసి ఆమె దృష్టి ఆకర్షించుకున్నాడు. 
ఆమె అతన్ని చూచి కొంత సిగ్గుపడినట్లు నటించి పైట సవరించుకొని ముసిముసి 
నవ్వులతో వంచిన తల యెత్తి క్రేగంటితో చూచింది. వెంకట్రావుకి శరీరమంతా 
పులకించి తనలో ఇట్లా ఆలోచించుకొన్నాడు : 


“అరే ఎంత అందంగా వుందిరా ఈ స్రీ- ఇంట్లో యెవరూ లేనట్లుంది - ఇరవై 
యేండ్లుంటాయేమో! ఆ శరీరసౌష్టవం, ఆ మొగిలిరేకు చాయ, ఆ దొంగచూపులూ, 
ఆ కోలమొఖం, ఆ ముద్దువచ్చే పెదవులూ... మా హైద్రాబాదులో ఎన్నడైనా 
ఇట్లాంటిదాన్ని చూచినామా? దూరాన్నుంచి చూచేవరకే శరీరమంతా ఉల్టాపల్టా 
అయిందే! అరే! ఆ మృదువైన సుందరమైన హస్తము మీదపడేవరకూ, ఆ పెదవుల 
ముద్ర ఒక్కటే ఒక్కటి చెంపపై పడేవరకూ! ఆ అందమైన కంఠముతో నోటినిండా 
పిలిచి మాట్లాడించేవరకూ, ప్రాణాలు నిలువుననే లేచిపోతవో యేమో!...” 


ఇట్లా భావసోపానాల మీద సోపానాలు ఎంతసేపు కట్టుకుంటూ ఉన్నాడో 
యేమో పాపం వెంకట్రావు- తటాలున ఆ యువతి చేయి తనతట్టు విసరినట్లు 
కనబడింది. వెంకట్రావు అదరిపడి కండ్లు నులుముకొని చూచేవరకు ఆ యువతి 
ఫక్కున నవ్వినట్లు కనబడింది- ఏమైనా కానీ అని లేచినాడు- అటూ ఇటూ చూస్తూ 
ఆమె గదిని సమీపించినాడు- ఆమె దాపుకుపోయింది- వెంకట్రావు ధైర్యం చేసి 
ఆమె గదిలో కాలుపెట్టినాడు. 


“దయ చేయండి! ఆ గదిలో కూర్చోండి! తమదేవూరు- మీ రీవూరికి 
కొత్తవారుగా ఉన్నట్టుంది” అంది ఆమె. 


వెంకట్రావు లోపలి కొట్టిడిలోని మంచం మీద కూర్చున్నాడు. 


“మాది హైద్రాబాదు- కాశీ చూస్తామని వచ్చినాను. మీదీవూరేనా? మీ పేరేమి? 
మీ వాళ్ళివ్వరూ లేరూ?” 


“మా దిప్పుడీ వూరే లేండి! నా పేరిప్పుడు రాంకుమరీ- నాకిప్పుడెవ్వరూ లేరు-” 


“అరే! అన్నీ ఇప్పుడూ ఇప్పుడూ అంటావు- అయితే ఇంతకు పూర్వం సంగతి 
కూడా చెప్పరాదూ?” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 78 


“ఆ కథ చాలావుంది లెండి- మీది హైద్రాబాదంటిరే, మీరేమి భాష 
మాట్లాడుతారు?” 


“తెనుగూ!” 


“అదే! మిమ్ము చూచినప్పుడే మీరు తెలుగువారే అయి వుంటారనుకున్నాను” 
అని రాంకుమారి యింతవరకు హిందీలో మాట్లాడినా ఇప్పుడు అచ్చం తెనుగులో 
మాట్లాడింది. 


“హాయ్‌! నీకు తెనుగు బాగా వస్తుందే! నీదంతా అయోమయంగానే వుంది. ఈ 
వూరంతా ఇట్లే వుందా యేమి? పాత చుట్టం వలె ఆ పాండా నన్ను లాక్కొని తన 
ఇంట్లో కూలవేసిపోయెను. నీవైతే కొత్త చుట్టం వలె చూపులోనే నీ ఇంట్లోకి లాక్కొంటివి. 
పైగా అంతా విచిత్రంగా వుంది నీ కథ. నీవెవ్వరో నాకు మొదట తెలుపు.” 


“ఈవాళ రాత్రికి దయచేయండి. తెలుపుతాను గాని.” 
“సరే వస్తానులే. ఇప్పుడు చెప్పరాదా?” 
“మీ పాండా వస్తాడు. మీరిప్పుడు వెళ్ళంది” 


“సరే! అట్లే కానీలే” అంటూ వెంకట్రావు రాంకుమారీ చేతిలో 5 రూపాయీల 
నోటు పెట్టినాడు. ఆమె నవ్వుతూ విలాసంగా చెయిసాచింది. తటాలున వెంకట్రావు 
ఆ చేయి పట్టి వద్దికి లాగి గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 


“అబ్బా! వదలండి! యిదేమి సరసం? యెవరైనా చూస్తారు. మగవాళ్ళకెంత 
సిగ్గు లేదండి!” 


“బోగంవాండ్లకైతే సిగ్గుంటుంది కాబోలు.” 
“బోగం వాండ్లవరు?” 
నివ కావా?” 


“మీవంటి వాండ్లంతా హిందూసంఘంలో నిండిపోయినప్పుడు నావంటి 
వాండ్లకు బోగం వృత్తి గాకుంటే ఇంకేమి వృత్తి మిగులుతుంది! సరే కానీ మీరు 
వెళ్ళండి.” 





74 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


వెంకట్రావు ఆ మాట ఈ మాటా మాట్లాడి మరికొంతసేపటికి బయటపడినాడు. 
ఇంతలో పాండా వచ్చినాడు. “బాబూ! తాము ఎక్కడా వెళ్ళలేదా? బాబా విశ్వనాథజీ 
దర్శనానికి వస్తారా? రండి. నేనక్కడికే వెళ్లుతున్నాను” అని మందలించినాడు. 


“అక్కరలేదు బాబూ, నేను కాస్తా నాలుగు వీధులూ తిరిగి వస్తాను. రేపు 
దేవాలయానికి పోదాం లేండి.” 


“చిత్తం! చిత్తం- మీకేమిన్నీ యిబ్బంది లేదు కదా!” అంటూ పాండా 
వెళ్ళిపోయినాడు. 


వెంకట్రావున్ను తన కొట్టిడి తాళం వేసుకొని నగరం విశేషాలు చూచేదానికని 
బయలుదేరినాడు. ఆ సందూ ఈ సందూ తిరుగుతూ “దాల్‌కీ మండీ”కి వెళ్ళినాడు. 
బనారసులో దాల్‌కీ మండీ చాలా ప్రసిద్ధి పొందిన స్థలం. వీథిలో యిండ్లల్లో కింది 
భాగములో దుకాణాలున్నవి. విశేషంగా మహమ్మదీయులు గ్లాసు సామానులు పెట్టుకొని 
వ్యాపారం సాగిస్తూ వుంటారు. పై భాగాలలో అంతా బోగంవారుంటారు; వేలకొలదిగా 
ఉంటారు. వీరొక్కప్రాంతమువారు కారు. బొంబాయి, నాగపూరు, పంజాబు, బీహారు, 
నేపాలు ప్రాంతాలనుండి వచ్చినవారున్నారు- విశేషంగా బంగాలీలున్నారు- వీరిలో 
చాలామంది భర్తలు చనిపోయిన తర్వాత దిక్కులేనివారై బనారసుకు వచ్చే వ్యభిచార 
వృత్తిచే జీవనం గడుపుతారు. వెంకట్రావు ఈ మండీలో కొంతసేపు అటూ ఇటూ 
తిరిగి ఎనిమిది గంటల రాత్రివేళకు తన బస చేరుకున్నాడు. 


పండా అతనికొరకు ఎదురుచూస్తూ వుండినాడు- వెంకట్రావు వస్తూనే 
భోజనాలైనవి- కొంతసేపటికి పండా తలుపు వేసుకొని పండుకున్నాడు- వెంకట్రావు 
కిచ్చిన గది బయటి వరండా ప్రక్షనే బయటిదిక్కే ఉండడం చేత అనుకూలంగా కుదిరింది. 


రాంకుమారీ వద్దకి వెళ్లే సన్నాహాలు మొదలుపెట్టినాడు- సిల్కు అంగీ 
తొడిగినాడు. ఇస్త్రీ చేసిన సన్నని పంచె తోలుపెట్టెలోనుంచి తీసి కట్టుకున్నాడు. 
రుద్రాక్ష అంచుసెల్లా భుజముమీద వేసుకున్నాడు. సూటుకేసులోనుంచి నెత్తి సామాను 
తీసినాడు. కాస్మటిక్‌ రాచి నడిపాపట తీసి దువ్వి బ్రష్నుతో క్రాపును మార్గానికి తెచ్చి 
ఆ కొమ్ము ఈ కొమ్ము రెండు మెలికలు పడ తిప్పినాడు. మీసాలకు కాస్మటిక్‌ అంటించి 
దబ్బనాలవలె మొనలు తీర్చినాడు- ఒక సిల్కు దస్తీ పై జోబీలో కొంచెము కనిపించేలాగు 
మడిచిపెట్టుకున్నాడు. అద్దములో మొఖము మరొకమారు చూచుకొని సమాధానపడి 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 75 


నెత్తి సామాను మరల సూటుకేసులో పెట్టివేసినాడు. కొట్టిడి తాళం వేసుకొని చక్కగా 
పాన్‌వీడా దుకాణం వద్దికి వెళ్ళీ ఒక రూపాయ ఖంగున వాయించి- 


“భయ్యా, నాల్గు ఫస్టుక్లాసు పాన్‌వీడాలు కట్టియ్యి. డబల్‌ ఛార్జి చెయ్‌ కాని 
బీడాలు అవ్వలుదర్దావియ్‌. తెలిసిందా? ఇదో ఒక సీపర్సు డబ్బీ, ఒక అగ్గిపెట్టే ఇట్లా 
పడేయ్‌-” అని దర్జాగా హుకుం చేసినాడు. భయ్యా మనిషిని ఎగాదిగా చూసి 
అడిగినవిస్తూ ఏడణాలు వాపసు ఇచ్చినాడు. వెంకట్రావు తయ్యారీలన్నీ పూర్తి అయినవి. 
నేరుగా రాంకుమారీ యింటికే దారితీసినాడు. 


రాంకుమారీ యింటి తలుపు నాజూకుగా తట్టినాడు. ఆమె తలుపులు తెరచి 
ముసిముసినవ్వులతో ఆహ్వానం చేసింది. రాంకుమారీ కూడా బాగా ముస్తాబైంది. 
పక్క పాపటతీసి బర్మాముడిలో మల్లెపూలు అర్ధచంద్రాకారంగా చెరివిపెట్టుకొన్నది. 
గులాబీరంగు చీర కట్టింది. పచ్చని రైక తొడిగింది. తాంబూలము నములుతూ వున్నది. 
మొదలే యెరుపైన పెదవులు. ఆ తాంబూలం రంగుతో యింకా శోభాయమానంగా 
వున్నవి అవి. కండ్లకు కాటిక పెట్టింది. వెంకట్రావును విలాసంగా తన పడకగదికి 
తీసుకొని వెళ్ళుతూ వుంటే అత్తరువాసనలు ఘుమఘుమాయిస్తున్నవి. 


“తాంబూలం వేసుకోండి” అని పాందాన్‌ ముందుపెట్టింది. “ఉండండి! నేనె 
చేసి యిస్తాన్‌” అంటూ మళ్ళీ తానే పాందాన్‌ లాగుకున్నది. “నేన్‌ మంచి బీడాలు 
తెచ్చినానుగా- ఇదో ఇది నీవు వేసుకో” అంటూ వెంకట్రావు ఆమె నోటి కందించినాడు. 


ఇట్లా సరసాలతో ప్రారంభమై వారు ఆనందంలో తన్మయులై పోయినారు. 
సమీపంలోనుండే పెద్ద బంగ్లానుండి ఒక్కటీ -రెండూ- అంటూ 12 గంటలు 
కొట్టినారు... 


Kk xk Kk 


“రాంకుమారీ! నీ సహవాసంలో ఈ దినం పొందిన ఆనందం ఎన్నడూ నాకు 
లభించలేదు సుమా! నాదొక కోరిక వున్నది. అది తీర్చవూ?” 


“ఏమిటో! సెలవియ్యండి చూస్తాం.” 


“ఏమీలేదు. నీవు తెలుగుదేశం స్త్రీగా కనబడుతున్నావు. మంచి ఖాన్గానీ లక్షణాలు 
కనపడుతూ వున్నవి నీ వద్ద. నీ చరిత్రయేమో కొంచెము చెప్పరాదూ విందాము.” 





76 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఈ మాటలు వినే వరకు రాంకుమారిలో అకస్మాత్తుగా మార్పు కనబడింది. 
ఆనందమంతా మటుమాయమైంది. రెండు నిముషాలు ఏదో విచారంలో 
మునిగిపోయింది. కండ్లలో నీరు గిర్రున నీళ్ళు తిరిగినై. 


“ఏం, రాంకుమారీ! ఏం! నీకేం కష్టం వుంది. చెప్పు! నన్ను నీ ఆప్తునిగా 
భావించుకో. నీకిదివరలో ఎవ్వరూ దిక్కులేకుంటే ఇదిగో నేనున్నాను. ప్రమాణం 
చేస్తా నమ్ము, విచారపడవద్దు.” 


“ఏం చెప్పుదునండీ నా కథ? ఇది ఒక చిన్నభారతంగా వుంది. మీరున్నూ 
మా దేశంవారే కావున మిమ్ములను చూచినప్పటినుంచీ అదేమో నాకూ మీపైన ప్రీతి 
కలిగింది. నా కథ ముక్తసరుగా చెప్తాను- 


“నాది కరీంనగరు జిల్లా. గ్రామం పేరెందుకులేండి. ఏదో యిట్లే అజ్ఞాతవాసంలో 
యా నీచవృత్తిలోనే చావనీయండి. మా తల్లిదండ్రులు మంచి వైదిక నిష్టగల బ్రాహ్మలు. 
నాకు యిద్దరన్నదమ్ములున్నారు. నా పెండ్లి నా ఎనిమిదో సంవత్సరమే జరిగింది. నా 
మొగుడి ఊరు కూడా కరీంనగరు జిల్లాలోనే వుంది. వారి సంసారం బాగా జరుగుతూ 
వుండేది. చుట్టూ 4-5 గ్రామాల పౌరోహిత్యం నా మొగుని ఇంటివారికి. నేను 
కాపరానికి 13వ ఏట భర్త ఇంటికి వెళ్ళితిని. నా భర్త నన్ను బాగా ప్రేమించేవారు. 
అత్తమామలు కూడా చాలా మంచివారు. ఏదో అనుభవించాలని పిల్ల అని నన్నంతగా 
కష్టపెట్టకుండా చిల్లరపనులు చేయించుతూ సంసారం నడుపుతూ వుండేవారు. ఇట్లా 
రెండేండ్లు కాపురం చేసివచ్చినాను. మా మామకు కొన్నాళ్ళు చాలా జబ్బు చేయడం 
చేత 4 మైళ్ళ దూరములో వుందే తాలూకా ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తూ వచ్చినారు. 
ఒకనాడు ఆయన్ని చూడ్డానికని నా భర్త, మా అత్త వెళ్ళినారు. నేనొక్కతనే ఇంట్లో 
వుండిపోయినాను. ఆనాడు సాయంత్రం సుమారు 7 గంటల కాలంలో మా ఇంటి 
యెదుట వుండే “ఖాసిం” అనేవాడు ఒక బండిలో వచ్చి, “అమ్మా నీ మామకీ 
యెక్వాతక్వా అయింది. బైటికి పట్టినార్‌. మీదీ మెగుడు మీకీ తచ్చనం తీస్మోరమ్మన్నారు. 
రాండీ, జల్టీ, జల్దీ రాండి” అన్నాడు. నేనున్నూ దుఃఖిస్తూ ఇల్లు, వాకిలి భద్రము చేసి, 
తాళం వేసుకోని బండిలో యెక్కినాను. రెండు గంటలకుపైగా బండి వేగంగానే 
నడిచింది. కాని ఇంకా ఊరుజాడ యేమిన్నీ కనబడదేం అని అనుమానించి- 


“ఏమి సాయెబూ, యింకా ఆస్పత్రి రాలేదేమి?” అని విచారించినాను. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 77 


“వస్తుంది. వస్తుంది, దగ్గరకే వచ్చినాము.” 
“4 మైళ్ళేగా! యింతసేపా? ఎక్కడికిపోతున్నామో యేమో!” 
“ఏం భయపడవద్దు. నీ పానాన్మీ నా పానం ఇస్తాన్‌. ఊకో.” 


కొంతసేపటికి ఒక గ్రామంలో ప్రవేశించే ఊరిబయట ఒక ఇంట్లోకి తీసుకాని 
పోయినాడు. 


“మా వాళ్ళిక్కడ సాయెబూ” అంటే కిలకిల నవ్వి. “అరే ఆ పప్పూచారూ 
బొమ్మన్‌తో యేం చేస్తావ్‌! నీకీ మేం బాగా లేమేం. చెప్పూ నీవే చెప్పూబే” అని 
తమాషాలు చేయబట్టినాడు. శరీరమంతా చెమటలు పోసినవి. నోరెండుకొని పోయింది. 
మరి యిద్దరు దుర్మార్గులు లోపల ప్రవేశించిరి. ఒక పిస్టలు నాపై గురిపెట్టి యేమన్నాా 
గడబిడ చేస్తివా నీ పానం తీసుకుంటాం అని బెదిరించిరి. తర్వాత ఆ ముగ్గురు 
బలవంతంగా... నా సిగ్గుచేటు ఏమని చెప్పుకొందును?” అని చెప్పుతూ కంటికి 
కొంగడ్డము పెట్టుకొని ఏడ్చింది. “నా గ్రహచారం ఇట్లా వుంది. ఎవరేమి చేస్తారు?” 


“అయ్యో పాపం! రాంకుమారీ ఎంత ఘోరం ఎంత ఘోరం!” అని వెంకట్రావు 
అన్నాడు. 


“అదే నా గ్రహచారానికి ప్రారంభం. వాండ్లు నన్ను నిర్భంధములో చాలా 
దినాలు వుంచినారు. ఊరూరు తిప్పినారు. తుదకు 3 నెలలు తర్వాత ఒకనికి ఇన్నూరు 
రూపాయలకు అమ్మిపోయినారు. అతడును మహా క్రూరుడు. అతని ఇల్లు చాలా 
గొప్పది. లోపలి భాగంలో ఇద్దరు దాసీల కాపలా ఉంచినాడు. ఇట్లా ఒక మాసం 
జరిగింది. ఒకనాడు ఉదయాన్నే పోలీసువారు “ఖాసింొను ఇంకా ఇద్దరిని (వారు 
మొదలు ఖాసింతో వచి నా మానభంగం చేసినవారే) వెంటబెట్టుకొని నేను వుండే 
యింటికి వచ్చి యింటి యజమాన్ని పట్టుకొని యిల్లు శోధించి నన్ను విడిపించుకొని 
పోయినారు.” 


“తర్వాత ఏమైంది?” 


“తర్వాత కథ యేముంది? కచ్చేరీలో విచారణ జరిగింది. ఆ నల్లురికి శిక్షలు 
వేసినారు.” 





78 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“బాగైంది. కాని నీకీయవస్థ యెట్లు వచ్చింది? అది చెప్పకపోతివి.” 


“నన్ను మావారు బహిష్మరించినారు. నేనే ఖాసిం వెంట లేచిపోయి చెడిపోయినా 
నని నామీద నింద మోపినారు. నాదేమిన్నీ తప్పు లేదని ప్రమాణాలు చేసి చెప్పినాను. 
ఎట్లెతేనేమి నీవు పతితురాలవైనావు. ఇంక నీవు మా యింట్లో వుంటే మా వంశాని 
కపకీర్తి. మా గడపనే తొక్కవద్దు అని అన్నారు. నేనున్నూ మొండికి వేసుకొని యింట్లో 
దాసీ పనియైనా చేస్తానని యిల్లు వదలకుండా వుండినాను. వారు వీరు చెప్పగా 
చెప్పగా బయట యింత అన్నం యెత్తివేస్తూ వుండేవారు. నా తల్లి దండ్రులకు గూడా 
దీనంగా వ్రాసుకున్నాను. ఎన్ని జాబులు రాసినా జవాబు లేదు. కొన్నాళ్ళకు కాశీకి 
పోయి ప్రాయశ్చిత్తమన్నా పెట్టుక వస్తాము పద అని నన్ను వెంటబెట్టుకొని వచ్చినారు. 
మీ పాండా యింట్లోనే దిగినారు. రెండు దినాలున్నారు. తామేదో తీర్థానికి పోయి 
వస్తామని చెప్పి వెళ్ళినారు. మళ్ళీ రాలేదు. మర్నాడు పాండా యిట్లన్నాడు : “మీవారు 
తమ దేశానికి వెళ్ళిపోయినారు. మళ్ళీ వస్తే చంపివేస్తామన్నారు. ఇక నీ యిష్టం.” 


“నాకు పట్టరాని దు:ఖము వచ్చింది. కాని యేమి చేయగలను? దిక్కులేనిదాన్నై 
పోతిని! కొన్నాళ్ళు పాండా అన్నం వేస్తూ వుండినాడు. తుదకు నన్ను నిర్బంధించి 
నన్ను ఉంపుడుకత్తెగా వుంచుకున్నాడు. ఇటీవలనే పోయిన సంవత్సరం ఆ ముసలి 
పాండా పెండ్లి చేసుకున్నాడు, మీకీ యిల్లు కిరాయకు ఏర్పాటుచేసి నన్ను 
వదలుకున్నాడు. ఇది నా అపరాధ చరిత్ర!” అని రాంకుమారి కన్నీరు కార్చింది. 


వెంకట్రావు నిశ్చేష్టితుడై యేదో ఆలోచనలో నిమగ్నుడైపోయినాడు. మరల 
గంటలు ఒకటీ రెండూ మూడు- కొట్టినవి. 


“రాం కుమారీ! నీ విషయంలో చాలా ఘోరమైన అన్యాయం జరిగింది. 
(గహచారానికేమి చేస్తావు?...” అని ఆమెను ఓదార్చి కౌగలించుకోని నెత్తి దువ్వి వీపు 
తట్టి “అయినదైంది. విచారపడవద్దు. మళ్లీ రేపు దర్శనం. సెలవు” అంటూ 
వెళ్ళిపోయినాడు. 


ప్ర 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 79 


వింత విడాకులు 


మిద్దింటి పెద్ద హుసేనప్ప తల్లిపేరు సుంకులమ్మ. సుంకులమ్మకు పిల్లలు 
లేక ఎల్లప్పుడు విచారపడుతూ ఉండేది. పీర్లపండుగనాడు పీర్ల మసీదుకు పోయి 
“హుస్సేనయ్యా! తురకదేవరా!! నాకు తొట్లె గలిగితే నీకు ముందు పీర్ల పండుగనాడు 
తొట్లె కట్టిస్తా మణుం కొబ్బెర చదివించుతా. కొబ్బెర దివిటీ వేయించి చిన్న 
సరిగేస్తునాడు ఊరేగింపు చేయిస్తా. పానకం పంచిపెట్లా. నీ పేరే నాకు పుట్టిన పిల్లలకు 
పెడ్తా అని సాష్టాంగపడి భక్తిపూర్వకంగా మొక్కుకొన్నది. అదేమి చిత్రమో 
హుసేన్‌పీరుకు దయవచ్చిందో లేక సుంకులమ్మ గర్భదోషం వదలిందో ఏమోకాని 
మొక్కుకొన్న పది నెలలకే పిల్లవాణ్ణి కనింది. సుంకులమ్మ భక్తికి మేరలేకపోయింది. 
పిల్లవానికి హుసేనప్ప అని నామకరణం చేసి మొక్కుబడి చెల్లించుకొన్నది. బ్యాండు 
వాద్యాలతో చిన్న సర్గస్తునాడు పీర్ల నూరేగించింది. కొబ్బెర దివిటీలు వేయించినది. 
అయిదారు తులాల వెండి తొట్లె ఇచ్చుకొన్నది. ఒక కొత్త దట్టీని పీరుకు కట్టించింది. 
మూడు నెలలు పడిన బాలుని పీర్లముందు బోరగిలవేసి ఇంటికి తెచ్చుకొన్నది. 


మరి రెండేండ్లకు మరొక కాయ కాసింది. వానికి చిన్న హుసేనప్ప అని 
పేరు పెట్టింది. వారు పెద్దవారైనారు. పెండ్లిండ్లు చేసింది. మనుమల నెత్తి దించింది. 
సంసారం వృద్ధికి వచ్చే సమయంలో తన కాలం దూరం చేసుకొని పోయింది. 


వీరంపేటలో హుసేనప్ప సోదరుల ఇల్లొక్కటే మేడ ఇల్లు. అందుచేత వారికి 
మిద్దింటివారని పేరు వచ్చింది. అన్నదమ్ములిద్దరూ సంసారము సాగించుతూ వచ్చినారు. 
వ్యవసాయాన్ని పెద్దవాడు విచారించుకొనును. చిన్నవాడు వ్యాపారం చేయును. 
పెద్దాయనకు ఒకే కూతురు కలిగింది. ఆ పిల్లకు, సుంకులమ్మ చనిపోయిన మరునాడే 
పుట్టినందున తల్లిపేరే పెట్టినారు. కాని పెద్దహుసేనప్ప భార్య మల్లమ్మకు ఆ పేరు 
ఏమిన్నీ సరిపడలేదు. “ఇదేమి పేరమ్మా! ఎంత మోటుగా వున్నది. ఈ కాలంలో 





80 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


మంచిమంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటే, లేకలేక ఒక పిల్లపుడితే ఇదేమి వికారం.” 
అని అనేది. ఊరి బడిపంతులు నంబి నరిసిమ్ములు శిశువును చూచి కమలం వలె ఉ 
ం౦దని అన్నాడు. అప్పటినుండి ఎవరెట్లు పిలిచినా తల్లిమాత్రము ఆ శిశువును కమలమ్మ 


అనే పిలుస్తూ ఉండింది. 


చిన్న హుసేనప్పకైతే పిల్లలు కొల్లలుగా పుట్టినారు. ముగ్గురు ఆడపిల్లలు, 
ముగ్గురు మొగపిల్లలు కలిగినారు. కమలమ్మకు ఏడేండ్లు పడినప్పుడు నంబి నరసిమ్ముల 
బడిలో వేసినారు. నంబి నరసిమ్ములకు ఓనమాలే సరిగారావు. నోరు తిరగదు. అన్నీ 
అపశబ్ల్దాలే మాట్లాడేవాడు. మనిషి ముఖముపై ఒక కనుబొమ్మల మీదనే వెంట్రుకలు 
కనిపించేవి. తక్కిన భాగమంతా లక్షణంగా ముండనం చేయించును. [బ్రతుకలేక 
బడిపంతులైనాడు. తన మందులు తిని మంది చచ్చినా తన [బ్రతుకుదెరువుకు వైద్యం 
కూడా కాస్త సహాయపడుతూ వచ్చినది. ఎవ్వడూ (గ్రామంలో దిక్కులేనందున నంబి 
నరసిమ్ములే గామ ధన్వంతరి అయినాడు. అతని మాత్రలకు ఎవ్వరున్నూ ఎదురు 
తిరిగినవారు లేరు. మాత్రల మహిమ యేమో కాని మొదలు భేదులు మాత్రము బాగా 
అయ్యేవి. “నరసిమ్ములూ! కాస్త భేదికి తక్కువగా అయ్యేటట్లు మందియ్యి నాయనా, 
నీకు పుణ్యముంటుంది” అని మొదలే మందుకు వచ్చిన అమ్మలక్కలు అతన్ని 
ప్రాధేయపదేవారు. మిద్దింటివారి బాలిక చదివే కాలములో భయపడేది నరసిమ్ములే 
కాని బాలిక కాదు. ఆ పిల్ల ఇష్టప్రకారంగానే అయ్యవారు వర్తించుకొంటూ వచ్చినారు. 
నాలుగేండ్లపాటు కమలమ్మ చదువుకొన్నది. పెద్దబాలశిక్షలో సగం వరకైనా నేర్చుకొన్నది. 
సుమతీశతకంలో, నరసింహ శతకములో అక్కడక్కడ కొన్ని పద్యాలు అడ్డాదిడ్డగా 
కంఠపాఠం నేర్చుకొన్నది. అంతలోనే పన్నెండేండ్ల వయస్సు ఏర్పడిందని తండ్రి బడి 
చాలించినాడు. 


కమలమ్మ ఇంట్లోనే ఉండిపోయింది. ఆమెపై మెల్లమెల్లగా జనానా మూసుకొని 
పోయింది. వయస్సు వచ్చినందున శరీరసౌష్టవం బాగా ఏర్పడింది. తెల్లని మైచాయ. 
నల్లనికండ్లు, బారడేసి తల వెంట్రుకలు, గుండ్రని నవ్వు మొగము. ఆమెను మంచి 
ధనికుల యింటికిచ్చి పెండ్లి చేయవలెనని తండ్రి విచారిస్తూనే ఉండినాడు. అంతలోనే 
పెద్ద హుసేనప్పకు జ్వరం వచ్చింది. ఏ దుర్ముహూర్తాన వచ్చినదో పాపం వచ్చిన 
నాటినుండి విడుపన్న మాట లేదు. అయిదు దినాల తర్వాత ప్రవర్తికే రాకపోయెను. 
నంబి నరసిమ్ముల మాత్రలు కూడా ఏమిన్నీ పనిచేయలేకపోయెను. పాపం నరసిమ్ములు 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 81 


పూటపూటకు గోలీలు మార్చిమార్చి కొత్తకొత్తవారిని పిలిపించి వారిచేతులమీదుగా 
తన మందును ఇప్పించుతూ వచ్చినాడు. 11వ దినమునాడు కాస్త దోషము 
కనిపించుకొన్నది. భైరవి, పిప్పళ్ళు, లవంగాలు నూరినూరి కండ్లకు వేసినాడు. 
హుసేనప్ప ఎక్కువగా వదరడము మొదలుపెట్టినాడు. అతని తమ్ముడు పక్క ఊరి 
వైద్యుడు కిష్టయ్యను పిలిపించినాడు. అతడు రక్ష వేయవలెనని నిర్ణయించినాడు. 
జిల్లెడి ఆకులు తెప్పించి అరచేతులకు అరికాళ్ళకు పెట్టి వాటిపై బాగా కాలిన 
చెంబులతో వత్తినారు. రోగికి బొబ్బలు పోయినవే కాని లాభం లేకపోయింది. ఏదో 
దయ్యం పట్టిందేమో అని ఎరుకలదాన్ని పిలిపించి “గద్దె” పెట్టించినారు. చుట్టుపట్ల 
(గ్రామాలలోని దేవతల పేర్లు చెప్పగా దీపము కదలలేదు. వీరంపేటలోనే రెండు 
మూడేండ్రనుండి వచ్చిన వారి పేర్లన్నీ చదివినా దీపమేమిన్ని చలించకపోయెను. 
నెలదినాలనాడే ఒక వితంతువు దిగద్రావి చచ్చియుండెను. ఆమె ఏమైనా పట్టినదా 
అని ఆమె పేరు చెప్పేవరకు దీపము రెండు అంగుళాలు ఎగిరెగిరిపడింది. “తల్లీ, 
నీకు భోజనం పెడ్డాము- బాగైన తర్వాత ఏటనిస్తాం- భక్ష్యాలు పరమాన్నం 
పెట్టుతాము. చీరారవిక ఎక్కిస్తాము. చల్లగా పోయిరామ్మా తల్లీ. పెద్ద హుసేనప్పను 
విడిచిపెట్టు” అని ఎరుకలది మొక్కించి వెళ్ళిపోయింది. సాయంత్రము కొత్తకుండలో 
అన్నము బిరుసుగా వండి దాన్ని ఒక పెద్ద బోకిలోవేసి దానిపై చంద్రము (పసుపు, 
సున్నము కలిపిన నీరు) వేసి, రెండు నిమ్మకాయలు కోసివేసి కొయ్యగూర, చింతాకు, 
పుంటికూర మూడింటిని సగము ఉడికించి ఒక కోడిని రోగిపై దిగదీసి దాని మెడ 
బోకి మీద కోసి రక్తము దానిపై విడిచి తలమొండెమూ దానిలోనే పెట్టి కుంపటికి 
సున్నము పట్టెలు పూసి చీకటిలో చాకలివానిచేత ఎత్తించి మూడు బాటలు కలిసేచోట 
ఊరిబయట వేయించినారు. చాకలివానికి తాంబూలం, కొన్ని పైసలిచ్చినారు. 
బోనంలోని కోడిని మాత్రం వాడు తీసుకొన్నాడు. మిగతదంతా మూడు బాటల సందిలో 
పారవేసినాడు. 


ఎవ్వరో సరిపడనివారు చేతబడి చేసినారని ఒకరిద్దరన్నారు. విరుగుడు 
మంత్రాలు చదివేవాన్ని పిలిపించి వానిచేత ప్రతిక్రియలు చేయించినారు. 


మల్లమ్మ రాత్రింబగళ్ళు ఒకేవిధంగా దుఃఖిస్తున్నది. ఏడుకొండల వెంకటేశ్వరుని 
జ్ఞాపకం చేసుకొని తన మగనికి బాగైతే నిలువుదోపిడి చేస్తానని తలనీలా 
లిచ్చుకొంటానని మొక్కుకొని ముడుపుకట్టి రోగి పరుపు క్రింద పెట్టింది. ఏమిచేసినా 





82 శి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


లాభం లేకపోయింది. రోగం ముదురుతూ వచ్చినది. తుదకు రోగం వచ్చిన 17వ 
దినం నాడు పెద్దహుసేనప్ప కండ్లు మూసుకొన్నాడు. 

కమలమ్మ దిక్కులేని పక్షి అయిపోయింది. ఇన్నాళ్ళ వలె ఆ అమ్మాయిని దగ్గరకు 
తీసేవారు లేరు. తల్లి కొన్ని వారాలలోనే సగం మనిషి అయిపోయింది. కమలమ్మతో 
ఆమె చిన్నమ్మ చిన్నమ్మ పిల్లలు పనులన్నీ చేయించుతూ వచ్చినారు. ఆమెకేమైనా 
భాగమియ్యవలసి వస్తుందేమో అని చిన్న హుసేనప్ప ఎవ్వరికైనా ఆమెను ఇచ్చివేసి 
చేయి కడుగుకొందామని తొందరపడినాడు. 


అక్కడ లింగన్నగూడెములో బ(రైల నాగన్నగారి చంద్రయ్య కూడా తొందర 
పడుతూ ఉండినాడు. తైదంబలి రొట్టెలు తిని పేడ యెత్తి వెన్న నెయ్యి అమ్మి దమ్మిడీ 
దమ్మిడీ కూడబెట్టి బిచ్చగాండ్లను ఇంటిముందు చప్పుకు చేయకుండా వెళ్ళగొట్టి, 
ఇంటికష్టం బయటికష్టం చేసి నాగులకిచ్చి నానా అవస్థలుపడి రెండు తరాలనుండి 
యాభైవేల ఆస్తి సంపాదించినారు ఆ వంశమువారు. చంద్రయ్య తాత కరణంగారి 
బర్రెల కాసిపెట్టేవాడు. కరణం ఇల్లు కట్టిస్తూ ఉండగా బర్రెల నాగన్న గడేకాండ్లమీద 
విచారణకర్తగా పనిచేసినాడు. ఒకచోట పాదుతీస్తుండగా గడ్డపార ఖంగుమన్నది. 
ఒక చిన్నపాత్ర కనిపించింది. అందు బంగారునాణిములు దొరికినవి. వెంటనే ఒక 
కోడిపిల్లను తెచ్చి ఆ నిధికి బలియిచ్చి పాత్రను బయిటికి తీసి పనివారికి తలాకొన్ని 
నాణెములు పంచిపెట్టి మిగిలినవి తీసి ఇంట్లో వేసుకొన్నాడు. కొన్నిదినాలకే నౌకరీ 
వదలుకొన్నాడు. ఆనాటినుండే బరైల నాగన్న పైకి వచ్చినాడు. కరణాన్ని 
ముంచినందుననో స్వామి ద్రోహము చేసినందుననో మరేలనో నాగన్న వంశము 
వృద్ధికి రాలేదు. ఒకేకొడుకు కలిగెను. ఆ కొడుకు కూడా చంద్రయ్య ఒక్కడే కలిగెను. 
చంద్రయ్య మొదటిభార్య సంతానం లేకుండా చచ్చెను. రెండోభార్య కెట్లెతేనేం ఒక 
ఆడపిల్ల కలిగెను. ఆ రెండవ భార్య కూడా గతించెను. ఇప్పుడు చంద్రయ్యకు 49 
సంవత్సరాలు. మూడవ భార్యకై వెతుకుతున్నాడు. 50 సంవత్సరాలు వస్తే 
ముసలివాడంటారేమో అని కన్యకై నాలుగుదిక్కులా విచారించుతున్నాడు. 


నంబి నరసిమ్ముల భార్యది చంద్రయ్య (గ్రామమే. నరసిమ్ములకు కోపం చాలా 
ఉంటుంది. ఆ సమయంలో వైద్యానికి వచ్చిన వారికి భేదికి మందు ఎక్కువగా 
దొరుకుతుంది. బళ్లో పిల్లలకు నాలుగు కొరడా దెబ్బలు, గోడకుర్చీలు, కోదండము, 
తొడపాశములు ఎక్కువగా లభిస్తవి. కోపము మరీ ముదిరెనా భార్యను వీథిలోకి 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 88 


వెళ్ళగొట్తే ఆమె తిన్నగా పుట్టిల్లు చేరుకుంటుంది. మళ్ళీ పక్షం దినాల తరువాత 
పంచాంగం శుద్ధి చూచుకొని భార్యను ప్రాధేయపడి పిలుచుకొని వస్తాడు. ఇట్టి 
దండయాత్రలలో ఒకమారు నంబి నరసిమ్ములు చంద్రయ్యతో మాట్లాడుతూ “ఏమండీ 
మా వూర్లో మీ కులంవాళ్ళే ఉన్నారు. మంచి ధనికులు. వారింటి పిల్ల కమల చక్కని 
చుక్క ఆమెకు నేనే చదువు చెప్పినాను. వయస్సు 14 ఏండ్లుంటుంది. అన్నివిధాల 
సంబంధం బాగుంటుంది” అని అన్నాడు. అదేపనిలో ఉన్న చంద్రయ్య వెంటనే 
మాట అందుకొని, “అట్లయితే నీవే విచారించు. పిల్లకు 100 తులాలు కాదంటే 
120 తులాల బంగారం పెద్దా. వరదక్షిణ వారి ఇష్టం. ఈ సంబంధం కుదిరిస్తే నీకు 
మంచి బహుమానమిస్తా” అని అన్నాడు. 


అవసరాలకని పదిరూపాయలు నరసిమ్ముల చేతిలోపెట్టి పంపినాడు. 
నరసిమ్ములు వరుని వార్త చిన్న హుసేనప్పకు తెలిపినాడు. బంగారు 120 తులాలు, 
వరదక్షిణ లేదు. వరునికి 49 ఏండ్లు. అతడు మంచి ధనికుడు, మగదిక్కు లేనివాడు, 
అనుభవశాలి, వినయవిధేయతలు కలవాడు అని వర్ణించాడు. ఇవన్నీ చిన్న హుసేనప్ప 
ఆలోచించుకొన్నాడు. ఎట్లో ఈ పీడను వదలించుకోవాలని అతని భార్య కూడా 
తొందరపెట్టింది. వరున్ని చూచేదానికి అతడు నరసిమ్ములను వెంటబెట్టుకొని 
వెళ్ళినాడు. చంద్రయ్య కేమి లోపమున్నది? ఒక వయస్తే కాస్త పసందు కానిదైపోయింది. 
అయితేనేమి గొప్ప ధనికుడు గదా! చంద్రయ్య వన్నె గట్టివన్నె తుమ్మ మొద్దు వంటివాడు. 
ముఖం మీద అమ్మ మచ్చలు మాసిపోకుండా రాయివలె ఉండినవి. అయితేమాయె, 
పేరు మాత్రం సుందరంగా ఉండలేదా? మనిషి నాజూకు కాకున్నా కాయకష్టం 
బాగా చేసినవాడు. కాస్త శరీరమంతా కరుకుబారి యుండింది. ఎట్లయితేనేమి 120 
తులాల బంగారం, 12 తులాల వెండి పెట్టేటట్లు, తాను వరదక్షిణ యేమిన్నీ ఇచ్చే 
యేర్పాటు లేనట్లు బేరం కుదిరించుకొన్నాడు. శుభస్య శీఘ్రం అని దగ్గరిలోనే 
ముహూర్తం కూడా నిశ్చయం చేసుకొనిపోయినాడు. 


కమలమ్మకీవార్త తెలియగానే తల్లిని పట్టుకొని బావురుమన్నది. “అమ్మా, మీకంత 
భారమైతే మూటకట్టి బావిలో వేయరాదా? మొగుడు కావలెనని మొగం వాచి వుంటినా 
నేను? ఆ తుమ్మమొద్దుకు ఈ మొగలి రేకును కట్టకుంటే వ్రతం చెడిపోతుండెనా? 
నాయన పోయిననాటినుండి యింట్లో అందరూ కండ్లురుముతున్నారు. చిన్నాయన 
బుద్ధిని కూడా చిన్నమ్మ, అన్నయ్యగార్లు మార్చివేసినారు. ఇట్లాంటివాళ్ళు కనుకనే 





84 శి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఇంతమంచి మన్మథున్ని వెదికి వెదికి తండ్రి లేని పిల్లకు తెచ్చినారు” అని పరిపరివిధాల 
దుఃఖించి కంటనీరు బెట్టుకొన్నది. తల్లికి మగడుండినప్పటి వైభవం జ్ఞాపకం వచ్చింది. 
మగడు జ్ఞాపకం వచ్చినాడు. గోడున ఏడ్చింది. “బిడ్డా! మనం దిక్కులేని పక్షులం 
అయిపోయినాం. నా ఏరాలైతే నన్ను చూస్తే ముఖం చిట్లించుకొంటుంది. కట్టెమీద, 
కుండమీద, దూడమీద నెపం పెట్టి నన్ను తూలనాడి బాధిస్తూ ఉంటుంది. నా మరిది 
బుద్ధి మారిపోయిది. మరిది కొడుకులు కన్నెత్తయినా చూడరు. మనం ఆడపాపలమై 
పోయినాం. మన గ్రహచారమిట్లా ఏడ్చింది. నా పసుపు కుంకుమ ఎన్నడు పోయిందో 
ఆనాటితో మనం బ్రతికినా ఒక్కటే. చచ్చినా ఒకటే. నావంటి మొండికట్టెకు చావు 
రాకపోయెను. మరిదితో చెప్పి చూస్తాము తల్లీ! మన కర్మను మనం అనుభవించక 
తప్పుతుందా?” అని తల్లి కమలమ్మతో అన్నది. 


మర్నాడు చిన్న హుసేనప్పతో అతని వదినె ఇట్లన్నది : “నా బిడ్డకు మనుం 
చూచినారంట కదయ్యా? కాని అతడు ముసలివాడట, 50 ఏండ్లు దాటినవట, మనిషి 
చాలా వికారమట, వేరే మంచి మనుము చూడరాదా! ఇప్పుడేమంత తొందర, 
నిదానంగా చూడండి.” 


చిన్న హుసేనప్ప తోక దొక్కిన త్రాచువలె బుస్సుమన్నాడు. “నీ కెవ్వరు బోధ 
చేసినారప్పుడే. వరుడు 40 ఏండ్ల వాడే, ఏమంత ప్రాయముడిగిపోయింది? పూర్వం 
ముఫ్పై యేండ్ల మగవాడు మూడేండ్ల పిల్లను చేసుకుంటూ ఉండెనట. మగవానికందం 
కావాలెనేం? కాస్త అమ్మవారు మచ్చలుంటే వికారం మనిషి అయిపోయెనేం? అతనికి 
అన్నదమ్ముల పోరు లేదు, ఒక్కడే ఒకడు. యాభైవేల ఆస్తి. నాలుగు తరాలు కూర్చుని 
తింటే తరుగదు. నిక్షేపం వంటి ధనికుని వెదకి తెస్తే ఇదేమి అపలక్షణం మాటలు 
మొదలుపెట్టినావు? చాలులే శానా మాట్లాడినావు. ఇక చాలించుకో” అంటూ 
లేచిపోయినాడు. కొంతసేపటికి నంబి నరసిమ్ములు ప్రత్యక్షమై ఆమెతో ఇట్లా ముచ్చట్లు 
పెట్టినాడు : “తల్లీ, మీకెవరో సరిపడనివారు తప్పు జెప్పినారు. వరుడు లక్షణంగా 
వున్నాడు. గొప్ప ధనవంతుడు, చాలా నిదానం మనిషి. నీవేమో ఇప్పుడు 
దిక్కులేనిదానవు. అల్లుని చేతిలో బెట్టుకొని ఇల్లు చక్కబెట్టుకొంటూ ఉండవచ్చును.” 
ఈ విధంగా చాలా నచ్చచెప్పినాడు. తల్లి మెత్తబడినా కమలమ్మ మాత్రం వినకపోయింది. 


తుదకు పెండ్లిదినము సమీపించినది. దేవతా సన్నిధిలో లగ్నం- తొందరగా 
లగ్నం పెట్టుకొన్నందున బంధువులను పిలువలేదు. పెండ్లినాడు కమలమ్మ, ఆమె 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 85 


తల్లీ ఏకధారగా దు:ఖించినారు. కాని వినేవారెవరు? పెండ్లికొడుకు, అతని 
తాలూకువారు వచ్చినారు. వధూవరులను చూచినవాళ్ళు “ఇదేమన్యాయమమ్మా, 
ముక్కుపచ్చలారని పిల్లను ఈ తుమ్మమొద్దు కంటగట్టినారు, కాకిముక్కుకు దొండపండు 
తగిలించినట్లు! తండ్రి వుంటే ఇట్లా అయ్యేదా? వాని బొందల ఆస్తి. ఏమమ్మా, 
వయస్సు వచ్చిన పిల్లలు వెండి బంగారు తింటారా? కాకికి, పావురానికి జోడు 
కుదిరినట్టుంది. గాడిదకు గుర్రానికి లంకె పెట్టినట్లయింది. ఏర మనిషమ్మా దయ్యం 
మనిషి! పాత చెప్పువంటి మొఖం పెట్టుకొని ముసలి ముండాకొడుకు తగుదునమ్మా 
అని మందిపిల్లలను చంపుకతినే రాకాసిలాగా వచ్చి కూర్చున్నాడు. వీని నెత్తిన 
బండబడా!” ఈ విధంగా అమ్మలక్కలు మెటిక విరిచి తిట్టిపోసినారు. పెండ్లి 


అయిందంటే అయింది. 


పెండ్లి అయిన మూడవ నెలలో నిషేకముహూర్త మేర్పాటుచేసినారు. లాంఛనం 
జరిగిందంటే జరిగిందనిపించినారు. చంద్రయ్య వెంట కమలమ్మను పంపినారు. 
కమలమ్మ అత్త చేతికింద సంసారం సాగించినది. జొన్నరొట్టె చేయుట, తైదంబలి 
వండుట, కాస్త నూకలన్నము వండుట, మజ్జిగ చేయుట, బ(రైలను పిండుకొనుట, 
విసురుట, దంచుట, ఊడ్పుట, అలుకుట, బట్టలుతుకుట ఇవన్నీ తప్పవయ్యెను. 
కంటనీరు గ్రుక్కుకొంటూ శక్తికొద్ది చేస్తూ వచ్చినది. “దొరసానీ, ఒకటే నిద్ర. తెల్లవారినా 
లేవవు. ఏమొచ్చె?” అని అత్త చీకటిలోనే రంతులు పెట్లూ వుండేది. దినమంతా 
పదిసారులైనా తిట్టకుండా అత్త ఊరకుండలేదు. 


“అమ్మగారికి లేస్తూనే కాఫీ కావలెనంట, ఇదేమి కాలమమ్మా? మా అత్తగారి 
కాలములో గంజికూడా ఎరగము.” 


“జొన్నరొట్టెలు మోటంట. కొంప నుండి నల్లపూసలు కూడా లేకుండా వచ్చింది 
దయ్యంలాగా, పైగా ఈ నీటంతా మా యింట్లోనే.” 


“పక్కపాపటంటమ్మా - పక్క పాపట! బోగం ముండలాగా ఇదేం పోగాలమో?” 


“మగనికేమి మర్లుమందు పెట్టిందో యేమో దీన్ని ఏమీ అనడు. చచ్చిన 
సవతులే మంచివారమ్మా!” 


“ఇది సంసారం చేస్తుందా? ఎన్నడు లేచిపోతుందో కొంపకు కంపగొట్టి.” 





86 శ సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఈ విధంగా కమలమ్మ అత్త దినం ఏవో కొన్ని తిట్లు వినిపిస్తూనే ఉండేది. 
కమలమ్మ రెండు మాసాలపాటు అన్నీ సహించుకొంటూ మారు మాటాడకుండ 
పనిచేస్తూ వచ్చింది. 


ఒకనాడు అత్త పొలం పోయింది. మధ్యాహ్నం ఒంటిగా కమలమ్మ ఇంట్లో 
పడుకొని వుండింది. ఆ సమయంలో గిరమ్మ మెల్లగా దగ్గరకు వచ్చి “ఏమమ్మా! 
నిద్రపట్టినదా?” అని మందలించింది. “లేదమ్మా” అని కమలమ్మ లేచి కూర్చున్నది. 


“మీ అత్త లేనట్లుంది?” 
“ఆమె పొలం పోయింది.” 


గిరమ్మకు 40 ఏండ్లు దాటి వుండవచ్చును. ఒకే కొడుకు, ఇరవై యేండ్ల 
వాడున్నాడు. ఆమెది గట్టి కాయబారిన శరీరం. నల్లని మనిషి. అయినా చక్కని 
రేఖలు కలది. వితంతువు. రెండు కాండ్ల భూమికలదు. ఇంతో అంతో ముడివేసి 
చిల్లర అప్పులిచ్చునట్టిది. గిరమ్మ అంటే ఊర్లో అందరికీ కావలసిన మనిషి. ఆమె 
చాలా గడుసైనది కూడా. కమలమ్మ దగ్గర కూర్చొని ముచ్చట్లు సాగదీసింది. 


“ఏమమ్మా, చింతలో ఉన్నట్లున్నావు?” 
“ఏమీ లేదమ్మా!” 


“కొత్తవూరు. అత్తకింది సంసారం నీవెట్లా ఏగుతున్నావో ఏమోనమ్మా! మీ 
అత్తకింద ఎవ్వరూ ఓపుకోలేరు.” 


“కర్మ ఎంత అనుభవించాలెనో అంత అనుభవించక తప్పుతుందా?” 
“కమలమ్మా, నీ మగడే మంటాడు?” 
“ఏమంటాడు? ఏమీ లేదు.” 


“ఏమీ లేదనేది మాకు తెలుసులే. రంభ వంటిదాన్ని తెచ్చి రాతి కంబానికి 
కట్టినారు. మరిట్లే వుంటావా నీవు బతికకినన్ని దినాలు?” 


“మరెట్లుండుమంటావు? నీవనే మాటలేమో నాకర్థము కాలేదమ్మా!” 


“కాదమ్మా, ఎవ్వరూ లేరు కదా. దాచుకోకుండా అడుగుతా, దాచుకోకుండా 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 87 


చెప్పు. నీకూ చంద్రయ్యకూ నిషేకమూర్తమైంది కదా?” 
“ఐందంటే ఐంది!” 
“ఏమైనట్లు?” 
“ఏమోనమ్మా అదంతా నాకు తెలియదు.” 


“ఇదిగో! నీ తల్లికి మారు నేనున్నాననుకో. ఏమిన్నీ దాచుకోకుండా చెప్పు. 
చేతనైన సహాయం చేస్తా.” 


“ఏం చెప్పుమంటావమ్మా?” 

“నీ మగనికీ నీకూ దాంపత్యం కుదిరిందా?” 

“కుదురందే పెండ్లి అయిందా?” 

“రాత్రంతా ఎట్టు గడుపుతారు?” 

“మీరంతా గగ్రహించినట్లే ఉంది. ఇక నేను చెప్పేదేమున్నది?” 


“ఆ అదీ నేనూ అడిగింది. చంద్రయ్యకు మగతనం లేదని ఊరంతా తెలుసును. 
మొదటి పెండ్లాము అదృష్టవంతురాలు. కాపురానికి వచ్చిన మూడు నెలలకే 
చచ్చిపోయింది. విషం తిని చచ్చిందంటారు. నిజం ఆ నారాయణమూర్తికే తెలుసు. 
రెండో పెండ్లాము కొన్ని నెలలు చూచిచూచి ఇక ఆమె ఆడిన ఆటలు 
చెప్పుకోగూడదమ్మా! మీవాళ్ళకేమి పోగాలమొచ్చిందో, బంగారం వంటి పిల్లను నిన్ను 
తెచ్చి యీ సీసంముద్ద కంటగట్టినారు.” 


కమలమ్మకు లోపల ఇంకిపోయిన దు:ఖము వానకాలపు చెలిమవలె తటాలున 
పొంగివచ్చెను. దుఃఖము పట్టలేక వలవల ఏడ్చాను. 


“ఇప్పుడు ఏడిస్తే యేం లాభం బిడ్డా? మంచికో చెడ్డకో. నీ గతి నీవు 
చూచుకోవలెను.” 


“నీ అభిప్రాయమేమో కాని నా మాట వినండి. నెనిట్లే ఎండి ఎండి కట్టెనై 
పడిపోతాను. కాని తప్పుడు పనులు మాత్రం చేయనమ్మా!” 


చంద్రయ్య తల్లి అంతలోనే మౌఢ్యం వలె వచ్చి చేరెను. వచ్చీ రావడంతోనే 





88 శి సురవరం ప్రతాపరెడ్డి కథలు 


గిరమ్మను చూచింది. అదేదో దుర్చోధ చేసిందని అనుమానించింది. 


“చాలా దినాలకు వచ్చినావు గిరమ్మా! ఎంతసేపైందో? ఏమి ముచ్చట్లు 


పెటినారో?” 
ల 


“ఏమీ లేదమ్మా! ఇప్పుడే వస్తిని. మా పిల్లవాడు రంగనాయలుకు సెలవులని 
పట్నం నుండి వచ్చినాడు. ఏమైనా చేసిపెడ్తామంటే గోధుమలు లేవాయే. ఒక పదిసేర్ల 
గోధుమలు బదులు పెట్టమ్మా, తొందరగానే మళ్ళీ కొలుస్తాకాని.” 


“రంగనాయకులు వచ్చినాడా? ఏం చదువుకున్నాడు?” 


“అదేటిదో ఇంగిలిపీసు కూతలు నాకు సరిగా రావమ్మా! మెతుకు పరీచ్చంట 
దానికి సదువుతున్నాడు. ఏమి సదువులో యేమో. వీటివల్ల నాలుగు మెతుకులన్నా 
దొరకవు. అందులో మన తెలుగోళ్ళకు నౌకరీలే యియ్యరంటమ్మా ఏం పాడో. మా 
పిల్లవాడంటుంటాడు.” 


“ఈ సదువు సదివేబదులు దున్నపోతులగడెము (కాడి) కట్టుకొని చెలిక సేద్యం 
చేసేది మేలు. కోటి సదువులు కూటికొరకే.” 

“అవునమ్మా! నెల నెలకు 30 హాలీలు పంపుతున్నా. బీద సంసారా లిట్టి 
చదువు కాగుతవా? రంగన్న మెతుకు పాసంట పాను అయి పై సదువులు 
సదువుతానంటాడు.” 

“మా యింటికి రానేరాడు మీ రంగన్న.” 

“పంపిస్తానులే.” 

ఇంతలో ముసలమ్మ గంపతో గోధుమలు తెచ్చి గిరమ్మకు కొలిచి యిచ్చింది. 
గిరమ్మ బుట్ట తీసుకొని భుజం మీద పెట్టుకొని “పోయివస్తానమ్మా!” అని కమలమ్మ 
దిక్కు చూస్తూ వెళ్ళిపోయింది. 

రెండు వారాల తర్వాత రంగనాయకులు మధ్యాహ్నం బుట్టలో గోధుమలు 


పట్టించుకొని చంద్రయ్య యింటికి వెళ్ళినాడు. అప్పుడు కూడా ఇంట్లో కమలమ్మ 
ఒక్కతే ఉంటుంది. 


“ఏమమ్మా! ముసలమ్మ ఉందా?” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 89 


“లేదయ్యా! కరిగట్టు (తరీ సేద్యం) చేయించేదానికి వెళ్ళింది. 2 


“మా అమ్మ గోధుమలు బదులు తెచ్చి వుండెనట. మళ్ళీ యివి కొలిచి యిచ్చి 
రమ్మన్నది. తీసుకోండి.” 


“అక్కడ పెట్టిపోండి.” 

“చంద్రయ్య కనపడలేదేమమ్మా!” 

“ఏమో నాకు తెలియదు.” 

“మీరు చాలా విచారంగా ఉన్నట్లున్నది. ఏమైన జబ్బు చేసిందా?” 
“ఏమీ జబ్బు లేదు. నా వంటివాళ్ళకు జబ్బు రాదు, జాడ్యం రాదు.” 


“అదో మళ్ళీ అదే మాట, నన్ను పరాయివాన్ని అనుకోవద్దండి. మీకేం కష్టం 
వచ్చిందమ్మా? చేతనైతే ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకుండా తీరుస్తానంటే నమ్మండి.” 


“ఏం లేదయ్యా! ఏదో మాటవరుసకంటిని- ఇక పోండి. మా అత్తగారు వస్తే 
కొంప మునిగినట్లే.” 


“అదెందుకమ్మా! ఏం తప్పు పని చేసినారని ఇంతగా ముసలమ్మ పేరు చెప్పితేనే 
వణకి పోతున్నారు?” 


“ఆమెకన్నీ తప్పులే కానవస్తవి. గిరమ్మ మళ్ళీ రాకపోయెను. అప్పుడప్పుడు 
వచ్చి మాట్లాడిపొమ్మను.” 


“ఆం అట్లే చెప్తాను.” 


రంగనాయకులు సెలవు తీసుకొని మెరుపుతీగలాగు మాయమయినాడు. ఆ 
యింటిలో మబ్బులు కప్పుకొనెను. కమలమ్మకంతా అంధకారమే. రంజాన్‌ సెలవులకు 
వచ్చిన రంగన్న మళ్ళీ పట్నం పోయినాడు. 


కమలమ్మ పుట్టింటికి పోయింది. చంద్రయ్య సంగతి విన్నప్పటినుండీ కమలమ్మ 
తల్లి రాత్రింబగళ్ళు లోలోన దుఃఖించి, దుఃఖించి కుమిలి కుమిలి క్రుంగిపోయింది. 
“ఈ ఆడంగిగాడు నా బిడ్డకే చూపెట్టుకొని వుండెనా! విడాకులు పొందే కులమైతే 
సరిపోతూ వుందే. మా కులంలో విడాకులు లేకపోయె. ఈ నడపీనుగపైబడి బతికినన్ని 





90 సురవరం ప్రతాపరెడ్డి కథలు 


దినాలు నా ముద్దుల బిడ్డ అహోరించవలసిందేనా? దేవుడా, ఏడుకొండల వేంకటేశ్వరుడా! 
మాకీ గతి పట్టించితి వెందుకురా? నా యేరాలు ఆమె పిల్లలు రామరాజ్యంగా ఈ 
కొంపలో రాజ్యం చేసుకోవచ్చును కదా! నా మెడతాడు తెగిననాడే నా అదృష్టం 
తెగింది” అని పరిపరి విధాల దీనాలాపాలు చేస్తూ కూర్చున్నది. 


దినాలు నెలలు గడిచిపోయినవి. చంద్రయ్య రహస్యం ఆ నోటా యీ నోటా 
ప్రకటన యొనది. చిన్న హుసేనప్పకు కూడా తెలిసింది. వెంకయ్య బొడ్డులో వేలుపెట్టిన 
దొంగవలె చప్పుడు చేయకుండా కిక్కురుమనకుండా ఉండినాడు. కరిగట్ల కాలం 
వచ్చినప్పుడు మళ్ళీ కమలమ్మను పిలుచుకొని పోవుటకు లింగన్న గూడెము నుండి 
చంద్రయ్య అల్లునివరుస బంధువొకడు వచ్చినాడు. కమలమ్మ పోనన్నది. కమలమ్మ 
తల్లి కూడా పంపనన్నది. “పిల్ల ఎక్కడున్నా ఒకటే, ఇక్కడనే ఉండనీలే” అని అన్నది. 
హుసేనప్ప యిప్పుడు గట్టిగా మాట్లాడే స్థితిలో లేడు. “మరొకమారు రావయ్యా, 
పంపుతాము పో” అని వచ్చినవాన్ని పంపినాడు. 


నంబి నరసిమ్ములతో చిన్న హుసేనప్ప ఆలోచన చేసినాడు. “ఏం ఫికరు 
చేయవద్దు, నేను బాగు చేస్తానులే” అని నరసిమ్ములు బోడినెత్తి గీరుకుంటూ అన్నాడు. 
నంబి నరసిమ్ములు తన తాటాకు కట్టలలో నుండి కొక్కోకమును దుమ్ము దులిపి, 
ఆకులు తిరగవేసి యిట్లా ఒక పద్యం చదివినాడు : 


“తలలు పల్లేరుముండ్లును కలయగూర్చి 
మేకపాలను తేనెయు మేళవించి 

యేడు దినములు సేవించిరేని నరులు 

షండ భావంబు మాను నిశ్చయము సుమ్ము.” 


పద్యములో కనబరచిన చిట్కా ప్రకారము మందు సిద్ధం చేసుకొన్నాడు. చక్కగా 
లింగన్న గూడెం పోయినాడు. చంద్రయ్యను కలిసి ఇట్లా అన్నాడు : “ఏం మహానుభావా! 
నేను పరాయివాన్ని అనుకున్నావా? ఏదైనా లోపముంటే నాకు చెప్పరాదా? నేను మీ 
యింటి వైద్యున్ని. ఎందుకు అపకీర్తి పాలైనారు? దేశమంతా నీకు మగతనం లేదని 
పుకారా పుట్టింది. వెంటనే ఈ అపకీర్తిని తొలగించుకో. నేను దానికి మంచి 
మందిస్తాను- తీసుకో.” 


చంద్రయ్య బిక్కృమొగంతో చూచినాడు. “అదేమి గ్రహచారమో నయ్యా! ఈ 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 91 


మధ్యనే ఈ పిల్లను చేసుకొన్న తరువాతనే ఒళ్లంతానీరసమైంది” అని సవరించుకొని 
సమాధానం చెప్పినాడు. 


“ఏం పర్వాలేదు. వారం పది దినాలలో బాగా చేస్తాను. కొన్ని బెషధులు 
కావలెను. పుటాలు పెట్టవలెను. ఒక తులం బంగారు అందులో పడవలెను. 100 
రూపాయీలు మందు ఖర్చుకే కావలెను. ఇయ్యండి” అని 100 రూపాయిలూ చేతిలో 
వేసుకొన్నాడు. మూడు వారాల పాటు మాయమైనాడు. ఆ మూడు వారాలలో తన 
యిల్లంతా కోళ్ళ యీకెలతో నిండింది. కడుపు కల్లు తిత్తి అయిపోయింది. భార్యకు 
కమ్మల జత కొని పెట్టినాడు. 


మూడు వారాల తర్వాత కొక్ళోకం చిట్కాను తీసుకొని చంద్రయ్య వద్దకు 
వెళ్ళినాడు. అక్కడ మరి మూడు వారాలు మందిస్తూ తాను జల్సా చేసుకొటూ పీఠం 
వేసినాడు. మందు మహిమ వల్ల మలబద్దకమేర్చడి నాలుగు దినాలవరకు ప్రవక్తి 
రాలేదు. “నంబి నరసిమ్ముల గోలీలు” అని చుట్టూ పది (గ్రామాలలో ప్రసిద్ధి అయిన 
ఖేది గోలీలను నంబి నరసిమ్ములు చంద్రయ్య పై ప్రయోగించినాడు. అందులోను తన 
గోలీలు నమ్మకంగా పనిచేయుటకై కాడజముడు కలిపి నూరి యిచ్చినాడు. మొదటి 
దిన మేమిన్నీ పనిచేయలేదు. “గోలీలు ఎట్లా పనిచెయ్యవో చూస్తా” అని నేపాళం 
కలిసిన మరి రెండు గోలీలు నూరి యిచ్చినాడు. 


మరునాడు చంద్రయ్యకు మీదా మీదా 20 మారులు భేదులై తేలగండ్లు వేసి, 
“నరసిమ్ములూ! ఏమైనా విరుగుడు మందు ఇయ్యవయ్యా, లేకుంటే ఇక బ్రదుకను” 
అని ప్రాధేయపడినాడు. 


“నరసిమ్ముల గోలీలకు” ఎదురు మందు నరసిమ్ములు వద్దనే లేదు. అయినా 
నరసిమ్ములు సంచి విప్పి నాలుగైదు గోలీలు నూరి పోసినాడు. అందు నల్లమందు 
చేర్చి యిచ్చినాడు. ఎట్లయితేమి రాత్రివరకు భేదులు కట్టినవి. కాని వాంతులు 
ప్రారంభమైనవి. అది నల్లమందు మహిమ. భేదికి కట్టితే వాంతులు మొదలైనవి. 


“ఏమొచ్చెరా నీకు? నా కొడుకును గత్తరలో చంపుతావేమిరా! నీ బోడిగుండు 
మీద గుండు పడా” అని ముసలమ్మ తిట్టింది. 


నరసిమ్ములు జిల్లేడు పాలు తెప్పించి మందులో కలిపి యిచ్చినాడు. రాత్రంతా 
జాగరణ చేసినాడు. తెల్లవారేవరకు నాలుగుమార్లు వాంతులై చాలించుకొన్నవి. కాని 
జ్వరం, అపస్మారం ప్రారంభమైంది. 





92 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“ఏమీ కాదులే. అలసట నుండి కాస్త ధారణం చేసింది” అని నరసిమ్ములు 
ధైర్యం చెప్పినాడు. ఎట్లయితేనేమి, జర్వరం అపస్వారం మించిపోయింది. 


అప్పుడు ఆ గ్రామంలోని ఒక పెద్దమనిషి కాస్త వైద్యానుభవం కలవాడు వచ్చి 
తేనె, నెయ్యి, పంచదార కలిపి మందిచ్చినాడు. దానితో అన్నీ కట్టుకొని వారం దినాలకు 
చంద్రయ్య వైకుంఠానికి సగం దూరము పోయి వాపసు వచ్చినాడు. ఆరోగ్యం పొందినాడు. 


“నంబయ్యా నీ మందువల్ల నష్టమేకాని లాభం లేకపోయింది కదా? చావు 
తప్పి కన్ను లొట్టపోయెనన్నట్లు చేస్తివి” అని చంద్రయ్య అన్నాడు. 


నరసిమ్ములు బోడినెత్తి గోకినాడు. నెత్తిగోకితే నరసిమ్ములుకు కొత్త ఆలోచన 
తట్టుతుంది. ఆలోచించి ఇట్లన్నాడు : “ఇదిగో చంద్రయ్యా! నా చేతనైనంత చికిత్స 
చేసినాను. లాభం లేదంటున్నావు. ఒక పని చేస్తాను, విను. అమరాబాదులో 
చెంచులుంటారు. వారివద్దకు పోయి మూలికను పట్టుకొని వస్తాను. అది తప్పక 
పనిచేస్తుంది. నా మాట విను. నన్ను పంపు.” 


“నీ యిష్టం. కానీ మళ్ళీ చచ్చే అంతటి ప్రయోగం మాత్రం చేయవద్దు, నీకు 
పుణ్యముంటుంది” అన్నాడు చంద్రయ్య. 


“ఒక నూరు రూపాయీలియ్యి. ఆ చెంచుకొడుకులు సామాన్యంగా ఇయ్యరు. 
మరి నాకు ఖర్చులకేమైనా ఇయ్యండి. నా భార్యకు ఒక చీరన్నా ఇప్పించకపోతిరి. 
ఇన్నాళ్ళు మీ సేవ చేసినా ఏమిన్నీ సాయం చేయకపోతిరి” అని అన్నాడు నంబి 
నరసిమ్ములు. 

చంద్రయ్య ఇంట్లోకి పోయి ఇనుప పెట్టె తెరిచి 100 రూపాయీలు పట్టుకొని 
వచ్చి నరసిమ్ముల చేతిలో పోసినాడు. 


మళ్ళీ నరసిమ్ములు తన గ్రామంలో రెండు వారాలుండినాడు. మాదిగెవాడలో 
కోళ్ళకరువు కలిగించినాడు. జాము కోళ్ళ కూతలు ఊరిలో లేకుండా చేసినాడు. 
“అమీన్‌సాబు వస్తే మాకు తన్నులు, ముచ్చెదెబ్బలు, తురకతిట్లు తప్పనట్లుందిరా! ఆ 
పోలీసయ్యల కక్కడినుండి ఎట్టికోళ్ళు తెచ్చియ్యవలెనో కదా? ఏమారాజు ఇంటికో 
నర్సిమ్ములయ్య కన్నం పెట్టినాడురా!” అని మాదిగవాడలో అనుకొన్నారు. 


ఈడిగ బుచ్చన్నకు పాత అప్పునంతా తీర్చివేసి రెండు వారాల తర్వాత 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 98 


నర్సిములు అమ్రాబాదు అడవులకు చేరుకొన్నాడు. ఒక చెంచువాన్ని స్నేహము 
చేసుకొన్నాడు. వాని చేతిలో అయిదు రూపాయలు పెట్టి “ఇదిగో చూడు, మంచి 
మూలికలు ఇయ్యి. బాగైందంటే నీకు 100 రూపాయలు ఇనాం ఇప్పించుతా” అని 
యన్నాడు. 

“అరే బావా! మంచిమంచి యేర్లు ఇస్తారా, తీసుకోపో” అని చెంచు అన్నాడు. 
పున్నమనాటి వెన్నెలలో ఒక మందు తేవలెనని వాడు వెళ్ళినాడు. తెల్లవారవచ్చి మరి 
అయిదు రూపాయలు తీసుకోని మర్రిపండు వంటి ఒక యెర్రని పండునిచ్చి “దీన్ని 
తిన్న వెంటనే 24 గంటలవరకు గంటకు మూడు మారులు చల్లత్రాగుతూ ఉండవలెను. 
లేకుంటే చస్తాడురా బావా” అని ఇచ్చినాడు. 


నరసిమ్ములు నిండు విశ్వాసంతో ఆ పండును తీసుకొని నేరుగా చంద్రయ్య 
వద్దకు వెళ్ళినాడు. 


“ఇదిగో చంద్రయ్యా, మూడువారాలు చెంచు కొడుకుల వెంట తిరిగి 
ఆకులలములు మేసి అడవుల్లో ప్రాణాలు వెంకటరమణుని కప్పజెప్పి తిరిగీ తిరిగీ 
నీవిచ్చినదంతా వారికే సమర్పించుకొని అమృతం వటి బెషధం తెచ్చినాను. ఇక 
నేటితో నీ గ్రహచారం నయమైందనుకో” అని అతనికి పండును ఇచ్చినాడు. 


చంద్రయ్య దానిని తీసుకొనగానే నర్సిమ్ములిట్లన్నాడు : “ఇదిగో, రెండు కాగుల 
మజ్జిగ తెప్పించి పెట్టు. దాన్ని తిన్నప్పటినుండి గడియ గదియకు చెంబెడు చల్ల 
త్రాగవలెనట. లేకుంటే ప్రమాదమట. నా కష్టానికి తగినట్లుగా ఇనామియ్యవలె సూడు” 
అని మనవి చేసుకొన్నాడు. 


“ఓ దానికేం కొదవలేకుండా ఇప్పుడే ఇప్పిస్తాను తీసుకో నంబయ్యా!” అని 
చంద్రయ్య అన్నాడు. ఇద్దరి జీతగాండ్లను మంచి పైల్వానుల వంటి వాళ్ళను పిలిపించి, 
“ఒరే, ఈ నంబివాన్ని అక్కడ ఎండలో వంగబెట్టి బండలెత్తండిరా” అని సెలవిచ్చినాడు. 


నర్సిమ్ములు నోరు తెరుచుకొని చూస్తూ “ఆ- ఇదేమన్యాయం చంద్రయ్యా, 
తమాషా కంటున్నావా?” అని అన్నాడు. 


“ఏంరా! ఇంకా చూస్తారేమి?” అని చంద్రయ్య అన్నాడు. జీతగాండ్లు 
నంబయ్యను చేయిబట్టిలాగి ఇంటిముందు వంగబెట్టి రెండు బండలెత్తినారు. 





94 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“చంద్రయ్యా! ఇదేమి ఇనామయ్యా? నా జన్మలో ఇట్టి అవమానం నాకెన్నడూ 
కలుగలేదు. దేవునిసాక్షిగా నెను నీకు మోసం చెయ్యలేదయ్యా!” అని మొర పెట్టుకొన్నాడు. 


“చెంపలు వాయించండిరా!” అని చంద్రయ్య అన్నాడు. 


పటాపటా చెంపలు కాకెక్కి పొంగిపొయ్యేవరకు జీతగాండ్లు వాయించినారు. 
నర్సిమ్ములు లబలబ కొట్టుకొన్నాడు. “ఇక చాలునయ్యా, నీ జోలికి రానయ్యా, 
వదలిపెట్టు. నీకు పుణ్యముంటుంది” అని దీనంగా ఏద్చినాడు. 


“ఆం. అట్లు ఒప్పుకోమ్మా ఇంక మా కడప తొక్కితే నిన్ను పూడ్చించుతాను 
జాగ్రత్త! బండలు తీసి వీన్ని పొలిమేర దాటించి రండిరా” అన్నాడు చంద్రయ్య. 


నర్సిమ్ములు వెళ్ళిపోయినాడు. కాని తనకైన శాస్తికి కారణం మాత్రం 
గ్రహించకపోయెను. చెంచు మూలికల ప్రభావం మాత్రం నర్గిమ్ముల మీదనే వ్యక్తమైంది. 


నర్సిమ్ములు ముఖం చిన్నబుచ్చుకొని వీరంపేట చేరుకున్నాడు. అతడు రాగానే 
మాదిగవాడలో కోళ్ళ ధర ఒకటికి ఒకటిన్నర అయింది. కాని రెండు దినాలవరకూ 
నరసిమ్ము లాదిక్కుపోనందున మళ్ళీ ధర పడిపోయింది. బళ్ళో బడి పిల్లలకు దెబ్బ 
లెక్కువైనవి. లొడ్డ (బట్ట కొరడా) ఫడీ ఫడీ అని ధ్వనిచేస్తూ అతని చేతిలో పూడుబామువలె 
తాండవమాడుతున్నది. గోడకుర్చీలకూ, కోదండాలకు కొదువ లేదు. వంగబెట్టి కట్టె 
వలకలు వీపున పెట్టించేది మాత్రము విసర్జించుకొన్నాడు. ముక్కు చెంపలు వాయించేది 
కూడా మానుకొన్నాడు. నర్సిమ్ములు ఊరికివచ్చి రెండు దినాలైనను కలువలేదెందుకో 
అని చిన్న హుసేనప్ప అతన్ని పిలిపించి, “ఏమయ్యా, ఏం సంగతి? లింగన్న గూడెం 
నుండి మళ్ళీ యే సంగతి చెప్పకపోతివి!” అని అడిగినాడు. 

“ఆ ముచ్చట మాత్రం నన్నడుగవద్దండి”. 

“ఏం నీ ప్రయత్నమంతా వ్యర్థమైందా!” 

“ఆ. అంతే.” 

“ఏమైంది?” 

“ఏమైంది! దద్దమ్మ యెప్పుడు దద్దమ్మే! కష్టపడి తెచ్చిన మందు తీసుకోకుండా 
నన్ను వంగబెట్టి బండలెత్తి చెంపలు వాయించి వూరెళ్ళ గొట్టించినాడు.” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 95 


“ఇంత పనైందీ? ఎందుకిట్లా చేసినాడు?” 


“అదేనా కర్థం కాలేదు. ఎవరేం దుర్చోధ చేసినారో యేమో! ఎవరి గ్రహచారం 
వారిది. అతనికా గ్రహచారం, నాకీ గ్రహచారం. ఇంక అతని ముచ్చట నాతో 
చెప్పవద్దండి.” 

“వాని ఖర్మ వాడనుభవిస్తాడు. మనమేం చేస్తాం?” 


“వానికేమి ఖర్మనయ్యా, ఖర్మ అనుభవించేది మీ ఇంట్లో వుంది. ఆ తిక్క తల్లి 
కా ముసలి దున్నపోతు జంట పడినాడు.” 


“ఇక ఊరుకోవోయి! బుద్ధి గడ్డితిని ఈ పని చేసినాము. మనకేం తెలుసు 
వానికీ అవలక్షణముందని? పిల్లకు రెండు కాయలు కాస్తే సుఖపడుతుంది గదా అని 
అనుకొన్నాం. ఊరిలో ఈ ముచ్చట యెవ్వరితోనూ ప్రసంగించవద్దు. సరిపడనివారు 
ఒకటికి పది పుట్టిస్తూ ఉంటారు.” 


“నా కెందుకులెండి ఈ ముచ్చట్లంతా?” అంటూ నంబి నర్సిమ్ములు లేచిపోతూ 
సమీపంలోనే చిన్న హుసేనప్ప కట్టమీద గోలకొండ పత్రిక వుంటే దాన్ని చూచి 
పంపుతానని చేతబట్టుకొని పోయినాడు. 


ఇంటికిపోయి రొట్టెతిని బడికి పోయినాడు. పెద్దపిల్లలతో పద్యాలు 
రాయించినాడు. చిన్నపిల్లలకు “దిద్ది పెట్టించినాడు. తాను కాస్త ఈతచాపపై ఒరిగి 
కూర్మువచ్చేదాకా గోలకొండ పత్రిక చదువుదామని విప్పినాడు. పత్రిక విప్పగానే 
పెద్ద అక్షరాలతో ఈ క్రిందివిధమగు వార్త అతని దృష్టి నాకర్షించినది. 


'సీత్రాదేవికి మొదటి మగనితో విడాకులు” 
“బరోడా మహారాజును మళ్ళీ పెండ్లాడినది' 


“సీతాదేవి అనునామె పిఠాపురము రాజాగారి కూతురు. ఆమెను ఉయ్యూరు 
జమీందారుకిచ్చి యుండిరి. ఆ దంపతులకు 10 ఏండ్ల కుమారుడున్నాడు. కొన్ని 
నెలలకు పూర్వము సీతాదేవి బొంబాయిలో ఇస్లాం మతము పుచ్చుకొని, మగనికి 
తన ఇస్లాంమతములో చేరతావా లేదా అని నోటీసు ఇచ్చినది. అతడు చేరలేదు. 
వెంటనే హైకోర్టులో తనకూ తన మగనికీ మతభేదం గలిగినందున దాంపత్యవిచ్చేద 
మవసరమనిన్నీ తనకు విడాకులు ఇప్పించవలసిందనిన్నీ విజ్ఞప్తి పెట్టుకొన్నది. 





96 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


కోర్టువారు ఆమె మగనికి నోటీసిచ్చినారు. అతడు హాజరు కాలేదు. సీతాదేవికి 
విడాకులిప్పించినారు. విడాకులు పొందిన రెండవవారములోనే ఆమె మళ్ళీ హిందువై 
బరోడా మహారాజును పెండ్లి చేసుకొన్నది.” 


నరసిమ్ములు కనుగ్రుడ్లను ఉసిరికాయలంత చేసుకొని బాగా చూచి చదివినాడు. 
మళ్ళీ కొనామొదలు చదువుకొన్నాడు. బోడినెత్తి గట్టిగా రెండు మూడు నిముషాలు 
గోకుకున్నాడు. తటాలున లేచి కూర్చున్నాడు. “హడ్లెరీ, చిక్కినావురా మిడుతంబొట్లూ! 
ఇక నీకు తగినశాస్తి చేయకుంటేనా, నాపేరే నంబి నరసిమ్ములు కాదు” అని గట్టిగా 
స్వగతంగా అనుకొన్నాడు. పిల్లలు అయ్యవారికి దయ్యం పట్టిందేమో, తమకు “లొడ్డ” 
సేవ మరీ బాగా జరుగుతుందేమో అని అదరిపోయినారు. “ఈవేళ అష్టమి, ఆటవిడుపు 
పొండిరా” అన్నాడు. ఒక పెద్దపిల్లవాడు “అయ్యా, ఈవేళ సప్తమి. రేపు అష్టమి” 
అన్నాడు. “పిల్లకుంకా! ఎవడురా నీకు చదువు సెప్పిన బోడివెధవ? గుడ్డు వచ్చి 
పిల్లను వెక్కిరించిందట. పోండి, వెళ్ళి ఈ వేళా రేపు రెండు దినాలు అష్టమే. రెండు 
దినాలూ సెలవులే, పొండి” అని రంకెలు పెట్టినాడు. పిల్లలంతా పలకలు పుస్తకాలు 
చంకబెట్టుకొని కాకులవలె అరుస్తూ తలా ఒక దిక్కు ఉరుకులు తీసినారు. 

నరసిమ్ములు హుసేనప్ప యింటికి పోయి మల్లమ్మను పలుకరించినాడు. “ఏం, 
అక్కయ్యా, బాగున్నారా?” 


“ఏం బాగునాయనా, మంట్లో బాగు!” 

“కమలమ్మ లేదు?” 

“మేల్మాలె (మేడ)లో పండుకొనింది.” 

“కమలమ్మ సుఖంగా ఉన్నదా?” 

“దానికి నాకూ ఒకే సుఖం. చావు కెదురుచూస్తూ ఉన్నాము.” 

“ఎంత మాటన్నావు తల్లీ, అట్లా అనవచ్చునా? అశుభం పలుకరాదు.” 
“ఇప్పుడంతా శుభంగానే సాగినట్లుందే?” 


“కమలమ్మకు పేరు పెట్టింది నేనే కదా! ఆమెకు సుఖం గలిగే అట్లు చేయకుండా 
ఉంటానా? అక్కయ్యా! నేను చెప్పినట్లా వినండి. మేలు కలుగుతుంది. ఇదో ఎవరు 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 97 


లేరు కదా! దాచుకోకుండా సెప్తా వినండి. నీకు ఉండేది ఒకే ఒక బిడ్డ. ఆమెకు 
సుఖం లేక సంతానం లేకపోయిందంటే ఇక్కడికి నీ వంశాంకురం ఎండిపోయినట్లే 
కదా! బాగా ఆలోచించుకో.” 


“ఇంకేమి చేయమంటావయ్యా! మా కులంలో మళ్ళీ పెళ్ళి చేసేదేమన్నా 


ఉందా?” 


“ఆం అదే మాటకు వస్తున్నాను. నేను మంచి ఆలోచన చేసినాను. నన్ను 
హౌలా నరసిమ్ములని అనుకోవద్దండి. పట్టుబడితే చందూలాలంతటి వాన్ని అనుకో.” 


“ఏం ఆలోచన చెప్పుతావో చెప్పవయ్యా, విందాము.” 


“చిల్లర కులాలల్లో అయితే కులం పంచాయితీలో వివాదం చేసి విడాకులు 
పొందుతారు. కులం పెద్దలు తప్పెవరిదిదో వారితో పెండ్లి ఖర్చు లిప్పించి ఆలుమగలకు 
విడాకు లిప్పించుతారు. మీదేమో పెద్ద కులమాయె. మీ కులంలో విడాకులు లేవు. 
మగడుండగా వేరే పెండ్లి చేస్తే సర్కారు శిక్ష వేస్తారు. పైగా పెండ్లికి సిద్ధపడే పిల్లవాడు 
దొరకడు. అందుచేత నేనొక ఉపాయం చెప్తా వినండి. కమలమ్మను హైద్రాబాదు 
పట్నముకు పిలుచుకొని పోయి తురక మతంలో చేర్చవలెను.” 


“ఏమీ! కులం చెరుస్తానంటావా? బాగా చెప్పినావులే. నంబయ్యా! గొంతు 
కోసినా సరే నా బిడ్డ తురక బూవమ్మ కానే కాదు.” 


“వినమ్మా, అంతా నెమ్మదిగా విని తర్వాత అడుగు. బూవమ్మను చేసి ఆమె 
చేత ఒక నోటీసు చంద్రయ్య కిప్పించవలె. నేను తురకదాన్ని అయినాను, నీవున్నూ 
ముస్లిం అయి నాతో ఉండవలసింది అని. చంద్రయ్య ఒప్పుకోడు. వెంటనే హైకోర్టులో 
ఒక దరఖాస్తు ఇయ్యవలెను. 'సర్మారువారూ! ఇస్లాం మతం పుచ్చుకొన్న నాకు హిందువైన 
నా మగడు చంద్రయ్యకూ పొత్తు కుదురదు. కాన విడాకులిప్పించేది? అని దరఖాస్తు 
ఇప్పించవలెను. సర్మారువారు విచారణ చేసి అదే ప్రకారం ఇప్పించుతారు. మళ్ళీ 
కొన్నాళ్ళకు ఆర్యసమాజంలో చేరి కమలమ్మను శుద్ధిచేసి హిందువుగా చేయవలెను. 
అప్పుడు మంచి వరున్ని చూచి వేరే పెండ్లి చేస్తాము. ఇది నా ఆలోచన. ఏమంటావు 
చెప్పు?” 

“ఏమోనయ్యా, శానా దూరం పోయినావు. ఇదంతా నాకు అర్థం కాలేదు. 
ఇంతపని యెవ్వరు చేస్తారు, ఏం కథ? అంతా పొద్దుపోని పురాణం వినిపించినావు.” 





98 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“అదంతా నాకు వదిలి వెయ్యి. మళ్ళీ ఇట్లాంటి దినంవరకు నేనిదంతా 
చేయకుంటే నీవు కూడా నన్ను ఎండలో వంగబెట్టి వీపున బండలు పెట్టించు. ఏమన్నా 
అంటే ఒట్టు. కాస్త కమలమ్మను మాత్రం కదిలించి ఎట్లయినా ఒప్పించు. నేను మళ్ళీ 
రేపు వస్తా.” 


“చూస్తాము లే!” 
“చూస్తాము, గీస్తాము కాదమ్మా! నామీద పనంతా వదలి చూడండి.” 


నర్సిమ్ములింటికి పోతూ ఇట్లా ఆలోచించుకున్నాడు : “ఆ ఆడంగిగాడు నాకు 
ఎంత అవమానం చేసినాడు. వానికి తగిన శాస్తి చేయకుండా ఉంటానా?” ఆ దినం 
సాయంత్రం కుక్కుటేశ్వర యజ్ఞదీక్షా మహితుడైనాడు. దానికి అర్హమైన సోమ పానమును 
చేసి ఆనందమయుదైనాడు. 


మరునాడు మధ్యాహ్నం మళ్ళీ మల్లమ్మతో మాట్లాడినాడు. కమలమ్మ కూడా 
తల్లివద్దనే ఉండింది. మల్లమ్మ ఇట్లన్నది : “కమలమ్మ ఎంతో కష్టం మీద ఒప్పుకున్నది. 
కాని ఇదంతా ఏమో గందరగోళంలా ఉండని భయపడుతుంది.” 

నర్సిమ్ము లందుకొని యిట్లన్నాడు. “చిట్టితల్లి కమలమ్మా! నీకు నేనే పేరు 
పెట్టినాను. నేనే చదువుచెప్పినాను. నీ గ్రహచారాన్ని తొలగించే బాధ్యత నాపైన వుంది. 
నన్ను నమ్ము. నీకు ఏ మాత్రమున్నూ నష్టం కాని, కష్టం కాని కలిగించను.” 


కమలమ్మ ఇట్లన్నది : “అయ్యగారూ! ఏమిన్నీ అనుభవం లేనిదాన్ని ఆకు 
దాపున పిందెవలె తల్లి దాపున పెరిగినదాన్ని మా అమ్మ కూడా తిక్క పెద్ద మనిషి, 
మాకేమాలోచన తోస్తుంది? నేను లింగన్న గూడెంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు గిరమ్మ 
వచ్చి చక్కని ఆలోచన చెప్పి, తల్లికి మారుతల్లిగా ధైర్యమిచ్చిపోతూ ఉండేది. ఆమె 
ధైర్యం సాహసం గల మనిషి ఆమెను గూడా ఆలోచించి మీకు తోచినట్టు చేయండి.” 


“ఓ, అట్టే కానీలే తల్లీ! ఒకరికి మారు ఇద్దరు ఆలోచన చేస్తే మరీ 
బాగుంటుంది.” 


అంతలో చిన్న హుసేనప్ప యింట్లో కేదో పనిమీద వచ్చి నర్సిమ్ములను చూచి 
“ఏమయ్యా, ఏం చేస్తున్నావు?” అని అన్నాడు. 


“ఏమీ లేదు. మల్లమ్మ అమ్మకు నెత్తి నొస్తుందని చెప్పితే మందిచ్చినాను” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు + 99 


అంటూ బయటకి వచ్చినాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ వెళ్ళిపోయినాడు. 


సీతాదేవి విడాకుల వార్త గల గోలకొండ పత్రికను సర్మారీ గజెటువలె 
నరసిమ్ములు భద్రముగా దాచిపెట్టుకొన్నాడు. గిరమ్మతో ఆలోచించమన్న సంగతిని 
జ్ఞాపకం చేసుకొంటూ ఉండినాడు. గిరమ్మ కొడుకు రంగనాయకులు పట్నంలో చదివేది 
జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ నరసిమ్ములు నెత్తిగోకినాడు. తెగగోకినాడు. ఇప్పుడు 
ఎండకాలం సెలవులు. రంగన్న ఊరికి వచ్చి వుంటాడనీ, తల్లి కొడుకుల సహాయం 
చాలా అవసరంగానే, తప్పనిదిగానే ఉన్నదనీ అనుకొన్నాడు. మల్లమ్మ వద్ద ఖర్చులకు 
గాను 50 రూపాయీలు తీసుకొని అందు నలభై తన భార్య చేతికిచ్చి మిగతా 10 
రూపాయీలతో లింగన్న గూడెంకు వెళ్ళినాడు. 


రంగనాయకులు మెట్రికు పాసైనాడు. ఎఫ్‌.ఏ. ప్యాసైనాడు. ఇంజనీరింగు 
విద్యను నేర్చుకొంటూ ఉన్నాడు. సెలవులకు ఊరికి వచ్చి వుండినాడు. నర్శిమ్ములు 
తన అత్తగారి ఇంట్లో దిగి, మరునాడు గిరమ్మతో మాట్లాడినాడు. కమలమ్మ క్షేమము 
తెలిపినాడు. తన ఆలోచన చెప్పినాడు. అందుపై కమలమ్మ చెప్పిన సమాధానం 
వినిపించి “గిరమ్మా! కమలమ్మకు నీవంటే చాలా ప్రేమ. తన తల్లి ఆలోచన కూడా 
లెక్కపెట్టలేదు. గిరమ్మ ఎట్లా చెప్తే అట్లా చేస్తానంటుంది. నీవేమి మర్లుమందు 
కమలమ్మకు పెట్టినావో యేమో” అని అన్నాడు. గిరమ్మ ఉబ్బిపోయింది. 


“నీ నంబి కయిత్తముంటుంది లేవయ్యా! కమలమ్మ నా పేరెందుకెత్తు 
కుంటుంది?” అని పరీక్షార్థముగా అన్నది. 


“లేదమ్మా, పెరుమాళ్ళ తోడు! కమలమ్మ కోరికపైననే ఇక్కడికి వచ్చినాను.” 


గిరమ్మ నంబయ్య యెత్తులంతా విన్నది. “ఇదంతా గందరగోళంగా ఉంది. 
మా రంగన్న కేమైనా తెలుసునేమో, వాన్ని అడుగుదాంలే” అన్నది. రంగన్నను పిలిచి 
సంగతంతా చెప్పినారు. రంగన్న యిట్లన్నాడు : “నేను సెలవులౌతునే పట్నం పోతున్నాను. 
అక్కడికి నీవురా, మంచి వకీళ్ళతోను, దేశనాయకులతోను ఆలోచింతాము. దానిపైన 
తగినట్లు చేతాం.” 


“ఎప్పుడు నీవు పట్నం పొయ్యేది?” 


“ఇంకా ఒక నెలకు పోతాను. నీవున్నూ సరిగా అదే సమయానికి పట్నంరా.” 





100 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“సరే అట్లే కానీలే. గిరమ్మా, భారమంత నీదే. నిన్నే కమలమ్మ నమ్ముకొన్నది.” 


గిరమ్మ ఇట్లన్నది : “మనదేముందయ్యా, అంతా నారాయణమూర్తి అనుగ్రహమే. 
మరచినాను. నంబయ్యా! అనాడు నిన్ను చంద్రయ్య యెందుకట్లా అవమానం 
చేసినాడు?” 


“ఏమోనమ్మా! అది నాకింతవరకూ అర్థం కాలేదు. మోక్షం కొరకని నదిలో 
స్నానం చేయబోతే మొసలెత్తుకొని పోయిందన్నట్లుగా మందులిచ్చి అతని లోపం 
తొలగింతామని నేను కన్న కష్టాలు పడితే నాకేవిధమైన ప్రతిఫలం దొరికింది. 
మోటువానికేమి తెలుసు మొగిలిరేకు వాసన అన్నట్లు నా విలువ ఆద్రాభ గుర్తించలేక 
పోయినాడు.” 


“కమలమ్మ, కమలమ్మ తల్లి నీకు పైకమిచ్చి చంద్రయ్యకు మందుపెట్టి 
సరిపెట్టుమని చెప్పినారని చంద్రయ్యకు తెల్సింది.” 


“హరిహరీ! ఇంత అన్యాయమా గిరమ్మా! నేను నేటివరకు శక్తికొద్ది ఉపకారం 
చేసినాను. కాని ఇట్లాటి తప్పుడు పనులు చేయలేదమ్మా, హుసేనప్ప నన్ను పంపితే 
వచ్చి మందిచ్చినానమ్మా, పాపం! తల్లిబిడ్డ లేపాపమూ ఎరుగరు తల్లీ!” 


“ఊరికంతా నిజమైన సంగతి తెల్సులే. సరిపడనివాళ్ళు నిన్ను వట్టి నిందపాలు 
సేసినారు. ఆ పాడుమనిషి ముచ్చట మనకెందుకు లేవయ్యా!” 


“ఇకపోయి వస్తానమ్మా! రంగనాయకులూ! నేను చెప్పినది మరచిపోవద్దు. 
నెలదినాలైనట్లు నేను పట్నం వస్తా చూడు” అని తల్లి కొడుకుల వద్ద సెలవు తీసుకొని 
నంబి నరసిమ్ములు వీరంపేట చేరుకొన్నాడు. 


కమలమ్మకు 17 ఏండ్లు నిండినవి. మగనింటికి పోవడం మానుకొన్నది. 
నర్సిమ్ములు చేత మందుపెట్టించినదను అపవాదు తెలిసిన తరువాత ఇక లింగన్న 
గూడెం పోతే చంద్రయ్య, చంద్రయ్య తల్లీ వదోవిధంగా తనను చంపుతారని భయపడింది. 
పైగా ఎక్కడున్నా ఒకటే కదా! అందుచేత తల్లిగారి యింటనే ఉండిపోయింది. 


ఆషాడమాసములో మూఢాలున్నవని, అప్పుడు పోకుండా శ్రావణ మాసంలో 
నంబి నరసిమ్ములు పట్నము చేరుకొన్నాడు. నామాల పెట్టెలో కొన్ని మందు గుడిగెలు 
పెట్టుకొన్నాడు. అందు “నరసిమ్ముల గోలీలు” కూడా కొన్ని పెట్టినాడు. దేవరకదిరె 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 101 


కంబడిలో మైల (మడి) పంచె, నీర్మావిధోవతి, రెండు అంగీలు చుట్టుకొని చంకబెట్టుకొని 
కాచీగూడాలో దిగి రంగనాయకులుండే గది చేరుకొన్నాడు. తన మూటలో సీతాదేవి 
విడాకుల వార్తగల గోలకొండ పత్రికను మరిచిపోకుండా తీసుకొని పోయినాడు. 
వకీళ్ళతో ఆలోచన చేసినాడు. వారున్నూ సీతాదేవివలె ఒక ఏకాంకికను ఆడితే రక్తి 
కట్టుతుందని అభిప్రాయమిచ్చినారు. “రంగన్నా! రెండువారాలు పోయినట్లు మల్లమ్మను 
పిలుచుకొని పట్నం వస్తాను. ఒక మంచి ఇల్లు 20 రూపాయీల కిరాయది చూచిపెట్టు, 
ఏమంటావు? పిల్ల చాలా మంచిదయ్యా! నీవున్నూ లింగన్నగూడెంలో ఆమెను 
చూచివుంటావు. ఈ కాలములో అట్టి అందముతో, అట్టి వయసులో, అట్టి పరిస్థితిలో 
ఉండే పిల్లలు ఏనాడో చెడిపోయి ఉండేవారు. అమె అగ్గివంటింది. ఎట్లయినా నీవే 
ఆమెను ఉద్ధరించవలె. తెలిసిందా?” అని నంబి నరసిమ్ములన్నాడు. రంగన్న ఇట్లన్నాడు 
: “నేనున్నూ చూచినానయ్యా! రెండుమూడు మారులు మాట్లాడినాను. చాలామంచి 
అమ్మాయి. ఆమెకు గాను ఏమైనాసరే, ఎంత త్యాగమైనా చేస్తామని అనిపిస్తుంది. 
తప్పకుండా పిలుచుకొనిరండి. మంచి ఇల్లు చూచిపెట్టి వుంటాను. ముందుగా వచ్చే 
తేదీ తెలిపితే స్టేషనుకు వస్తాను.” 


పక్షం దినాల తర్వాత చీకటిపల్లిలో మల్లమ్మ, కమలమ్మ, ఒక పనిమనిషి 
నంబి నరసిమ్ములు దిగినారు. రంగనాయకులు వారి అసవరాలను విచారించుకొంటూ 
ఉండినాడు. మొట్టమొదటిపనిగా కమలమ్మ కమ్మలు, రెండు బంగారు గాజులు మెడ 
తీగె తప్పితే తక్కిన సొమ్ములన్నీ అమ్మించినారు. వాటినుండి ఇంచుమించు 3000 
రూపాయలు వచ్చినవి. వాటిని కమలమ్మ పేర రఘునాథమల్‌ బ్యాంకులో ఫిక్సెడ్‌ 
డిపాజిట్లుగా పెట్టి బ్యాంకు బుక్కును రంగనాయకులవద్ద దాచినారు. కమలమ్మను 
ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ మజ్లిసు వారి ద్వారా ఇస్లాం మతంలో చేర్చినారు. మతం 
మార్చిన ముల్లా కమలమ్మ పేరును సహించలేక 'కమాల్‌బీ అను నూతన నామకరణం 
చేసి ఒక సనదు వ్రాసియిచ్చినాడు. మరునాడే ఒక ముస్లిం బారిస్టరు ద్వారా చంద్రయ్యకు 
వకీలు నోటీలసు ఇప్పించినాడు. “నా మువక్మీల్‌ (పార్టీ) అయిన కమలమ్మ ఉర్ఫ్‌ 
కమాల్‌బీ ఇస్తాం మతంలో చేరి (పవిత్ర) (ముషిఫ్‌) అయినది. పవిత్రమగు ఖురాన్‌ 
షరీఫ్‌ ఆజ్ఞలలను శిరసావహించినది. షరేషరీఫ్‌ ప్రకారం ముస్లిం బీబీ కాఫిర్‌ హిందూ 
భార్యగా ఉండజాలదు. ఈ నోటీసు అందిన వారం దినాలలోగా నీవు “ముష్షిఫ్‌ బ 
ఇస్లాం” (ఇస్లాం మతములో చేరినవాడవు) అగుదువా లేదా తెలిపేది. తెలుపని పక్షంలో 
నీపై వ్యవహారం హైకోర్టులో దాఖలు చేయడం కాగలదు. ఈ నోటీసులో చిత్తు కాట్లు 





102 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


కాని, కొట్టుబాట్లు కాని ఎక్కడా లేవు. దీనిని జాగ్రత్తగా దాచియుంచి అవసరమైనప్పుడు 
హైకోర్టులో దీన్ని ప్రవేశపెట్టవలసివస్తుంది. కమలమ్మ ఉర్ఫ్‌ కమాల్‌బీ తాను స్వబుద్దితో 
ర — థి 
ఎవరి ప్రోద్బలం లేకుండా ముస్లిం అయినట్లు గోలకొండ పత్రికలో ప్రకటించిన 
నోటీసు కల ప్రతిని ఒకదానిని ఇందువెంట నీకు పంపనైనది” అని బ్యారిష్టరుగారు 
ఒక పెద్ద నోటీసు ఉర్దూలో వ్రాసి రిజిష్టరు ద్వారా పంపినారు. 


లింగన్నగూడెం అంతా ఉడికిపోయింది. “కమలమ్మ తురకదయిందట, 
కమలమ్మ తురకదయిందట” అని ఊరంతా ఒకే ముచ్చట. “చంద్రయ్యకు 
నోటీసిచ్చిందంట. ఇంకా ఏమౌతుందో యేమో!” అని రచ్చకట్టమీద పలువురు 
వ్యాఖ్యానించారు. చిన్నహుసేనప్ప గోలకొండ పత్రికలోని కమలమ్మ నోటీసు 
చదువుకొన్నాడు. కొంప మునిగిందని పేపరును ఇంట్లో పెట్టెలో ఎవరికీ చూపకుండా 
దాచిపెట్టినాడు. “ఆ ముండలు తల్లిబిడ్డలు ఏమో చికిత్స చేయించుకొంటామని చెప్పి 
పట్నం పోయి నా కొంప ముంచినారు” అని పరిపరివిధాల తాపత్రయపడి పెద్ద 
కొడుకులిద్దరితోనూ “ఇంకెట్లరా, మన వంశానికి వేలుపెట్టి నేటివరకెవ్వరున్నూ 
చూపించినవారు కారు. ఈనాటికీ గ్రహచారం చుట్టుకొన్నది మనకు” అని 
ఆలోచించినాడు. “ఇదంతా నంబికొడుకు చేసిన కుట్ర. వాడేమో మందిప్పించుతానని 
పిలుచుకొనిపోయి ఇంతపని చేసినాడు. నంబివాన్ని నమ్ముకొంటే నట్టేట కలిపినాడు. 
కానీ! వాడు ఊర్లో కాలు పెట్టనీ. వాని భరతం పట్టిస్తా అని హుసేనప్ప తన 
కోపమంతా నర్సిములు పైన కుమ్మరించినాడు. అక్కడ లింగన్నగూడెములో చంద్రయ్య 
బయిటికి వెళ్ళడం మానుకొన్నాడు. అతని తల్లి మంచం పట్టినది. “ఒరే నాయనా, 
నేను ఆ పొద్దే చెప్పితే వినకపోతివి. ఏదో సంసారి పిల్లను బీద ఇంటిపిల్లను చూడురా 
అంటే, చేసుకుంటే ఆ పిల్లనే చేసుకొంటా, లేకుంటే లేదు” అని పట్టుపట్టితివి. ఆ 
పిల్లను చూచిననాడే నా గుండెలో రాయిపడింది. ఆ పక్క పాపట, ఆ జదముళ్ళు, 
తెల్లవారితే కాఫీ, పొద్దుగూకితే కాఫీ, దినం ఒకరంగు చీర, సబ్బులూ, అదీ, అదేటిదో 
కొత్త సున్నమువలె ఉంటుంది. పేరు కూడా అదేమో అంటారురా, అదీ, అదేటిదో 
తెల్లగా బుక్క పిండిలాగా ఉంటుంది సూడు, ఆ పొడి, పిన్నులంట పిన్నులూ, 
వెన్నవంటిదేదో తెల్లనిపూత, ఏటేటివో పూటకొక వేషం వేసి బోగంసానివలె కులికేది. 
సంసారం చేస్తుందట్రా? అది ఎన్నడో కొంపకు కంపగొట్టి వేచిపోతుందని దాని 
ముఖం మీదనే అంటూ వుంటిని. అన్నంత చేసింది. అది తురకదైందంట గదరా! 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు * 108 


నీమీద యేమో యాజ్ఞం వేస్తుందట, దాని నెత్తిగొరగా! మా కాలంలో ఊరిపొలిమేర 
దాటిపోయినామా? పోతే పుట్నింటికి, లేకుంటే మగనింట్లో. ఈ కాలం పిల్లలకే 
మొచ్చిందో, పట్నాలకు ఒంటిగా ధైర్యంగా పోతారు. కలిగ్రం ముంచుకొచ్చింది” 
అని నానావిధాల రేయింబవళ్ళు ఒకే వదరడం మొదలుపెట్టింది ముసలమ్మ. వదరుతూ 
వదరుతూ పితర్ల అమవాసనాడు రాత్రి యెవరికిన్నీ చెప్పకుండా గంతు కొట్టింది. 


ముసలమ్మ దిన వారాలనాదే మున్సిఫ్‌ కచ్చేరీ జవానుగాడొకడు వచ్చి ఒక 
దావా పత్రము నకలు, ఒక సమను చంద్రయ్యకిచ్చి ముట్టినట్లు సంతకం 
చేయించుకొన్నాడు. దావా ఉర్దూలో ఉంది సమను కూడా ఉర్దూలో ఉంది. 


“ఏమిటయ్యా ఇది” అని అంటే “నేనేమి చదువుకున్న ముల్లానా? చదివుంటే 
నేను కూడా కుర్చీలో కూసోని కలంబట్టి గీకేస్తుంటి” అని జవాను పలికినాడు. 


ఆ వూరిలో “తురకం' వచ్చిన మనిషి ఒక్కడు కూడా లేడు. తెనుగు వచ్చినవాళ్ళే 
పట్టుమని అయిదు మంది కూడా లేకుంటే ఉర్దూ ఎవ్వరికి వస్తుంది? 


“ఏమి సర్మారయ్యా ఈ సర్మారు! కాస్త తెనుగులో వ్రాయించి పంపించరాదా. 
మా వూర్లో పింజరోడే ముల్లా. వానికి తెనుగు కూడా రాదు. ఈ కాగిదాలు పట్టుకొని 
తురకం వచ్చిన వారెవరయా అని ఊరూరి పొడుగునా పోయి వానికేమైనా ఇచ్చి 
చదివించుకొనేవరకు అక్కడ ఏం కొంప మునుగుతుందో ఏమో” అని ముసలమ్మ 
తద్దినానికి వచ్చిన చుట్టాలంతా అన్నారు. 


మరునాడు పక్క ఊర్లో ఒక తురక పంతులుంటే ఆయన వద్దకు పోయి 

చంద్రయ్య దావా చదివించుకొని అర్ధం చెప్పించుకొన్నాడు. కమాల్‌బీ హైకోర్టులో 
థి ష్‌ ల 

దావా ఇట్లా చేసిందని దాని నుండి తేలిపోయింది. “నేను ముస్లిమునైనాను. నా 
మగడు చంద్రయ్య దాంపత్య ధర్మం నిర్వహించినవాడు కాడు. అతన్ని డాక్టర్లు పరీక్షిస్తే 
తెలుస్తుంది. పైగా నేను అతన్ని ముస్లిం అగుటకై నోటీసు ఇచ్చినాను. ఇంతవరకు 
జవాబు లేదు. అట్టి మగనితో నేను సంసారం చేయజాలను. నాకు హైకోర్టు 
న్యాయమూర్తులు విడాకులిప్పించవలసింది.” 


చంద్రయ్య తెల్లబోయినాడు. సమను తేదీ చదివించుకొని తెలుగులో వ్రాసుకొని 
మౌల్వీసాబు చేతిలో ఒక రూపాయి పెట్టి, ఈ సంగతి యెవ్వరికీ చెప్పవద్దు నీకు 
పుణ్యముంటుందని మరొక రూపాయి యిచ్చి ముఖం చిన్నబుచ్చుకొని యింటికి 





104 సురవరం ప్రతాపరెడ్డి కథలు 


పోయినాడు. రెండు మూడు దినాలవరకు యిల్లు విడువకుండా ఇంట్లోనే 
ఉండిపోయినాడు. ఇంతలో పక్క ఊరి మౌల్వీ ద్వారా మెల్లమెల్లగా గుజగుజగా 
లింగన్నగూడెంలో కమాల్‌వీ దావా సంగతి అందరికిన్నీ తెలిసిపోయింది. ధనికుల 
మధ్య తంటాలెప్పుడు పడునా, ఎప్పుడు తాము వ్యవహారాలలో తిరిగి నాలుగు పైసలు 
సంపాదించుకొందామా అని చూపెట్టుకొని ఉండేవారు ప్రతి గ్రామంలో ఉన్నారు. 
లింగన్నగూడెంలోని యిద్దరు ముగ్గురు తిన్నగా చంద్రయ్య వద్ద చేరి పరామర్శలు 
చేస్తూ “ఏమయ్యా! ఏం భయపడవద్దు. కమలమ్మకు తగిన శాస్తి చేయించవలెను. నీ 
యింటినుండి సొమ్ములతో లేచిపోయిందని పోలీసులో దరఖాస్తు ఇయ్యి” అని ఒకరు, 
మేము సాక్ష్యము వస్తాము, అని మరి యిద్దరూ, యీ విధంగా బోధలు చేసినారు. 
చంద్రయ్య మొదలే పిరికి. అందులో యీ కష్టాలు వచ్చినవి. ఎటూ తోచలేదు. అందులో 
ఒకడిట్లన్నాడు : “చెడిన కాలు కోసివేసికొనవలెను. పోతే పోయిందని పీడ 
వదలిందనుకో! కేసువద్దూ, గీసువద్దూ. ఏమైనా చేసుకోని, నీవూరికే ఉండు. 
ఊరకున్నవానికి ఊరెల్ల ఓపదు అని అంటారు కదా?” 


చంద్రయ్య తుదకు ఈ ఆలోచనే బాగుందని నిశ్చయించుకొన్నాడు. హైకోర్టులో 
పేషీనాడు చంద్రయ్య కాని చంద్రయ్య పక్షాన వకీలు కాని రాలేదు. న్యాయస్థానంవారు 
కమాల్‌బీ పక్షము వాదము విని ఆమె కోరిన ప్రకారము ఆమెకు విడాకులిప్పించి, 
ఇకమీద చంద్రయ్య ఆమె మగడు కాదని తీర్చు చెప్పిరి. ఒక వారము దినాలలో 
తీర్చు నకలు తీసుకొని కమాల్‌వీ ఆర్యసమాజము వారి నాశ్రయించి శుద్ధి సంస్మారము 
పొంది మరల హిందువైనది. మధ్య వచ్చిన కమాల్‌వీ నామ మెగిరిపోయింది. మొదటి 
కమలమ్మ పేరే స్థిరపడింది. 

ఇంతవరకు నర్సిమ్ములు యెత్తులన్నీ సరిగా పారినవి. ఇక కమలమ్మకు రెండవ 
భర్తను కుదురించేది యెట్లు? పైతంతు జరిగేవరకు హైదరాబాదులో మూడు నెలలు 
గడిచెను. ఈ కాలములో అవసరమైనప్పుడంతా రంగనాయకులు కమలమ్మ బసకు 
వచ్చి విచారించుకొనిపోతూ ఉండెను. ఒకనాడు సాయంత్రము టాకీ చూచుటకై 
అందరూ పోగా కమలమ్మ ఒక్కతే ఇంట్లో ఉండినప్పుడు రంగనాయకులు వెళ్ళినాడు. 
ముచ్చట సందర్భంలో తమ విషయం కూడా మాట్లాడుకొన్నారు. 


“కమలమ్మా! నీకు విడాకులు దొరికెను గదా! మరెవ్వరిని వివాహం 
చేసుకొంటావు?” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 105 


“అది నేను ఆలోచన చేయలేను. తగిన వరుడు దొరికితే చేసుకొంటాను. 
లేకుంటే యెప్పటివలె ఉంటాను.” 


“ఇంతవరకెవ్వరైనా నీ దృష్టిలో నున్నారా?” 
“లేనట్లే. నీవే నాకు మారుగా శ్రద్ధ తీసుకోరాదా?” 


“నా దృష్టిలో ఎవ్వరున్నూ లేరు. మరి మీ కులం వారే కావలెనా? లేక నా 
వంటి వేరు కులం వారైనా సరిపోతుందా?” 


“నీవంటి వారైతే అభ్యంతరం లేదు. ప్రేమకు కులం ప్రధానం కాదు.” 
“వరుని వయస్సెంత ఉంటే బాగుండును?” 


“చంద్రయ్య వయస్సులో సగం వయసైనా ఉండవలెను. నీకుండే వయస్సు 
ఉత్తమ పక్షం.” 


“సరె, సరె, నాకంత అర్థమైందిలే.” 
“ఏమర్థమైంది...?” 


విడాకులు దొరికిన తర్వాత ఒకనాడు నర్సిమ్ములు రంగనాయకులతో 
ఏకాంతంగా ఇట్లా సంభాషించినాడు : 


“రంగన్నా! మన ప్రయత్నమంతా సఫలమైంది. ఇక కమలమ్మకు వరుడు 
లభించేదే కొరత వుంది.” 


“49 ఏండ్లవాడైతే సరిపోతుందా?” 

“చీ. పడుచుపిల్లకు పడుచువాడు కావలెను.” 

“ఈ తెలివి మొదలెక్కడ పోయివుండెను?” 

“గడ్డి తినబోయివుండెను. గత గోష్టి ఇప్పుడెందుకు?” 
“అయితే యిప్పటి గోష్టి యెట్లాంటిదో?” 


“అదే చెప్పుతున్నాను విను. నీకూ కమలమ్మకూ ఈడూజోడు చాలా బాగా 
కుదిరింది. నీవు ఆమెను వివాహమాడవలెనని నా యిష్టం.” 





106 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“మరి ఆమె తల్లి ఏమంటుంది?” 
“ఆమెది కూడా అదేమాట.” 
“అట్లయితే కమలమ్మ ఏమంటుంది?” 
“ఆమె కూడా యిష్టపడుతుంది.” 
“మరి మా అమ్మ ఏమంటుందో?” 
“నీవంగీకరిస్తే నీ తల్లి కాదనదు.” 
“ఆలోచించి చెప్పుతాను.” 


మరికొన్నాళ్ళకు ముహూర్తమేర్పాటుచేసి కమలమ్మకూ రంగనాయకులకూ 
వివాహమహోత్సవం పట్నంలో జరుగుతుందని ఆహ్వానాలంవినారు. చిన్న 
హుసేనప్పకూ, చంద్రయ్యకూ మరిచిపోకుండా పెండ్లి పత్రిక లంపినారు. గిరమ్మ 
ఈ వివాహానికి సంతోషముతో అంగీకరించినది. 


వివాహమైన రెండవ సంవత్సరం రంగనాయకులకు ఇంజనీరింగు శాఖలో 
ఉద్యోగం దొరికింది. మల్లమ్మ బిడ్డవద్దనే ఉండిపోయినది. న్యాయస్థానంలో తనకు 
భరణార్థ మిప్పించవలెనని వ్యాజ్యము చేసెను. రెండు సంవత్సరాలు వ్యవహారం సాగిన 
తర్వాత నెలకు 50 రూపాయిలు దావా చేసిన తేదీనుండి చిన్న హుసేనప్ప 
యిచ్చునట్లును, ఖర్చులు కూడా అతడే ఇచ్చుకొనునట్లునూ న్యాయస్థానంవారు తీర్పు 
చెప్పిరి. 

నరసిమ్ములు చంద్రయ్యమీద పగ సాధించినానని చాలా గొప్పగా ఎల్లప్పుడూ 
అందరితోనూ చెప్పుకుంటూ ఉండేవాడు. దీనికంతా గోలకొండ పత్రికయే కారణమండీ 
అని సగర్వంగా అనేవాడు. 'గోలకొండి గజెటులోని సీతాదేవి వార్తను ఇప్పటికినీ 
భద్రముగా తన యింటిలో దాచి ఉంచినాడు. వీరంపేటకు పోతే అక్కడ కూడా 
వంగబెట్టి హుసేనప్ప బండలెత్తిస్తాడన్న వార్త విని వేరే గ్రామంలో మకాం చేసినాడు. 
“నాకేమి? బడి చెప్పుట, వైద్యము చేయుట. ఇవెక్కడబడితే అక్కడ సాగుతవి. ఏ 
వూరైతేనేమి?” అని పక్క వూరిలో నిలిచిపోయినాడు. అవసరమున్నప్పుడు 
రంగనాయకులకు వ్రాస్తే మనియార్దరు చేస్తూ వుండెను. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 107 


కొంతకాలానికి కమలమ్మకు కొడుకు కలిగినాడు. వానికి నరసిమ్ములు అని 
పేరు పెట్టినారు. పిల్లవాడు అంతా తండ్రి పోలికనే అని గిరమ్మ వాన్ని యెప్పుడూ 
అ గా 
చేతుల్లోనే పెంచుతూ వచ్చింది. 


ఫై 





108 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


మొగలాయి కథలు 





సురవరం ప్రతాపరెడ్డి కథలు * 109 


గ్యారా కద్దూ బారా కోత్వాల్‌ 


(గ్యారా అనగా పదకొండు. కద్దూ అనగా సొరకాయ లేక ఆనగపు కాయ. 
బారా కోత్వాల్‌ అనగా గ్రామాలలోని పన్నిద్దరు (12) ఆయగాండ్లు. మొగలాయి 
జమానాలో కర్ర యెవనిదో బర్రె వానిది అనే బాబతుగా పనులన్నీ సాగుతూ వుండెను. 
ఒక అమాయకుడైన కాపు తుదకు లక్షాధిపతి ఎట్టెనాడో యీ కథ నిరూపించుతుంది. ) 


Kk Kk xk 


ఒకనాడు ఒక పల్లెకాపు 11 సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి 
అమ్ముకొనేదానికి వెళ్ళీనాడు. గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేరం చేస్తూ 
వున్నారు. 

అంతలో మాలీపటేల్‌ వేంచేసినాడు. “ఒరేయ్‌! ఈడ కూర్చోమని నీకెవరు 
సెలవిచ్చినారు? మంచి మాటలతో ఒక కాయ ఇచ్చిపో” అంటూ తానే ఒక పెద్ద 
కాయను లాగుకొని పోయినాడు. కాపువాడు గొణుక్కుంటూ ఉన్నాడు. 


అంతలోనే గోరుచుట్టుమీద రోకటి పోటన్నట్లుగా పోలీసు పటేలు హాజరైనాడు. 
“పట్టుకొని రారా వాన్ని, ముసాఫిర్ల లెక్కలో వానిపేరు రాయాల్సింది వుంది” అని 
గర్జించినాడు. 


తలారి వచ్చి తనపాలి వక కాయ, పటేలు పాలిటి వక కాయ లాగుకొని 
పోయినాడు. 


కొంతసేపటికి పెద్ద తలారి వచ్చినాడు. “ఏయ్‌, మొన్న నీవంటివాడే వచ్చిండెను. 
పొద్దు మునిగినప్పుడు కూరగాయ లమ్మునట్లు అమ్మి రాత్రి కోమటోళ్ళ యింట్లో కన్నం 
వేసిండు. పద! చావిట్లో నిన్ను కట్టేస్తాన్‌ అంటూ తానున్నూ ఒక కాయ చేత బట్టుకున్నాడు. 





110 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“అయ్యా! మారాజా! నేను దొంగను కాను. దొరను కాను. పొరుగూరు వాన్ని 
ఎల్లప్పటికిన్ని వచ్చిపొయ్యెవాన్ని. ఇప్పటికే మూడు కాయలు ఎగిరిపోయినవి. మళ్ళీ 
నీవెక్కడనుండి ఊడి పడితివి?” అని కాపువాడు మొరపెట్టుకున్నాడు. 


అదే కాయతో వాని నెత్తిని పొడిచి కాయతో చక్కా పోయినాడు పెద్ద తలారి. 


ఈ విధంగా పూజారి, పురోహితుడు, కమ్మరి, వడ్ల మొదలైన 11 మంది 
ఆయగాండ్లు ఒకరి వెనుక వకరు వచ్చి కాయలన్నీ లాగుకొని పోయినారు. కాపువాడు 
ఏడ్చుకుంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు. చీకట్లోనే చేనికి పోయినట్టి కర్ణమయ్య 
అప్పుడే వానికి ప్రత్యక్షమైనాడు. “ఏమిరా ఏడుస్తున్నావు? నిన్నెవరేమన్నారు నాకు 
చెప్పు. నేనీవూరి కర్ణాన్ని. తప్పు చేసినోనికి శిక్ష యిప్పిస్తాను” అని అన్నాడు. 

న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైనా ఈ వూరిలో ఉన్నాడురా నారాయణా 
అని అనుకొని కాపువాడు తన 11 సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి 
“అయ్యా కరణమయ్యా, నీవే నారాయణమూర్తివి. నన్నెట్లన్నా గడ్డ కేయండి” అని 
గొంగడి ఆయన కాళ్ళమీదవేసి కాళ్ళు పట్టుకొన్నాడు. 


కర్ణం ఒక్క తన్ను రూడించి తన్ని కంబడి లాగి చంకబెట్టుకొని ఇట్లన్నాడు. 
“అరే లుచ్చా! అందరికీ వంతు సొరకాయ యిచ్చి నావంతు తప్పించినావా? నేను 
తలారి వానికంటే పనికిరానివాన్నా? వడ్లోనికంటే వ్యర్ణుడనా? ఆ ఓనమాలురాని 
మాలీపటేలు నీకు ఎక్కువైనాడా? తే! నా వంతు సొరకాయ. అదిచ్చి యీ గొంగడి 
తీసుకుపో” అని గ్రుడ్లెర్ర చేసుకొని కంబళి తన చంకపెట్టుకొని తన యింటికి 
పోయినాడు. 


కాపువాడు ఎగాదిగా చూచినాడు. “నీవూ ఇంతేనా? ఈ వూరంతా ఇంతే? 
ఏం దేశం యిది పాడుదేశం. ఇంక నా వంటి దిక్కులేనివారు బదికేదెట్లా?” అని 
గొణుగుతూ పట్వారివెంట కొంతదూరం దీనంగా ప్రాధేయపడుతూ వెళ్ళినాడు. 


“ఒరేయి! ఒక్క అడుగు ముందుకువేస్తే నీ తలకాయ పగులతంతా (జాగ్రత్త) 
ఖబర్జార్‌?” అన్నాడు పట్వారి. 


కాపువాడు దిక్కుతోచకుండా నిలిచిపోయినాడు. చిన్నపిల్లవానివలె కొంతసేపు 
ఏడ్చినాడు. ఒకరిద్దరు ఆడవారు వాన్ని చూచి “పో నాయనా! పో! పొద్దున్నే ఎవరి 





సురవరం ప్రతాపరెడ్డి కథలు ఢి 111 


ముఖం చూచినావో ఏమో! యీ వూళ్ళో అందరూ ఇట్లాంటి మారాజులే. ఇంకోమారు 
రావద్దు” అని బుద్దిచెప్పినారు. 

కాపువాడు దీర్జాలోచన చేస్తూ ఇంటిబాట పట్టినాడు. 'థూ. పుట్టితే పటేలు 
పట్వారి అయి పుట్టాలె. లేకుంటే తలారిగా అయినా పుట్టాలే. ఈ బదుకు బతికినా 
వకటే చచ్చినా వకటే... కాయలుపోతే పోయెకాని గొంగడి కూడా పోయింది. 
అందరికంటే ఆ కర్ణమోడు మరీ చెడ్డవాడు. అందుకోసరమే కాటికిపోయినా కర్ణం 
పీడ తప్పదన్నారు పెద్దలు... దీనికి బదలా తీయకుంటే నేను మనిషినా? అయితే 
బీదోన్ని ఏమి చేయగలను? ఆ తలారికి చేరెడు చేనన్నాలేదు. నాకు చేనుంది. పెండ్లాము 
పైన వంకి వుంది. ఒకెద్దుంది. తలారి కంటే తక్కువనా నేను?.... దేవునికైనా దెబ్బే 
గురువు. నేనున్నూ ఏదో మొండి తొండిచేస్తా...” ఇట్లా ఆలోచనా పరంపరలో మునిగి 
నడుస్తున్నాడు. తన మోటబావిని సమీపించినాడు. బావిగడ్డపై కూర్చున్నాడు. ఇంకా 
దీర్జాలోచనలోనే ఉన్నాడు. తటాలున మెరుపు మెరిసినట్లు వాని తలలో వక ఆలోచన 
తళుక్కుమంటూ ప్రవేశించింది. చటుక్కున లేచినాడు. ఊళ్ళోకి పోయినాడు. చక్కగా 
పెండ్లాం వద్దకు వెళ్ళి “ఒసేయి! నీ వంకి ఇట్లాతే. ఇయ్యమంటే! నీకేం పర్వాలేదు 
తే. మళ్ళీ వుగాదినాటికి ఒకటికి నూరువంకీలు చేయిస్తే నా పేరు వెంకయ్య! అనూ” 
అని వంకీని లాగుకున్నాడు. 


పటేలుకు దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు. పైకం తీసుకొని 10 మైళ్ళ 
దూరంలో ఉండే పట్నం చేరుకున్నాడు. షేర్వానీలు, లాగులు, మోజులు, పగిడీ, 
నడుముపట్టి, బిల్లలు మొదలైన పరికరాలు సిద్ధము చేసుకొన్నాడు. నలుగురు అరబ్బు 
జవానులను జతచేసుకున్నాడు. వారికి బిల్లలను తగిలించాడు. తానున్నూ బాగా వేషం 
వేసుకొన్నాడు. ఒక బగ్గీని కిరాయకు మాట్లాడుకొన్నారు. 


రెండామడల దూరంలో ఒక పెద్ద బస్తీ ఉండింది. అది నాలుగు బాటలు 
కలిసే స్థలం. గొప్ప వ్యాపారి పేట. అధికారులు, మంట్రి,నవాబు కూడా ఆ మార్గంగా 
షికారు పొయ్యే స్థలం. ఆ గ్రామంలో మన కాపు దిగినాడు. ఊరబావిగట్టున ఒక 
పెద్ద మర్రి మానుండింది. దానికింద మేజు కుర్చీలు వేయించినాడు. జవానులను 
బావిపై పహిరా ఎక్కించినాడు. ప్రొద్దున్నే ఊరులోని ఆడవారు నీటికి వస్తే ఆ జవానులు 
“ఖబర్దార్‌! కడవకొక పైసా యిచ్చి నీళ్ళు తీసుకోండి” అని బెదిరించినారు. 





112 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


పటేలు, పట్వారీలు వచ్చినారు. “ఒరేయ్‌! మాకు సర్మారు హుకుం అయింది. 
ఇదిగో ఫర్మాన్‌” అని ఉర్దూ ముద్రలతో నుండే ఫర్మాను చూపించినాడు కాపు. 


ఉండవచ్చునని గ్రామాధికారు లూరకైనారు. 


దినమున్నూ పైకం బాగా వసూలు కాబట్టింది. మొదట మొదట దినం 20 
రూపాయీల వరకు వసూలైంది. క్రమేణ ఆదాయం ఎక్కువైంది. “మర్రిమాన్‌ పరగణా 
సుంకం” చుట్టూ రెండామడవరకు ప్రసిద్ధి అయిపోయింది. ఇట్లా వారాలు, నెలలు, 
సంవత్సరాలు గడిచినవి. ఒకనాడు సుబేదారు దౌరా వచ్చి గుడారాలు వేయించినాడు. 
అతని నౌకరు నీటికి పోతే “పైసా లావ్‌” అన్నారు జవానులు. వారు ఉత్తకడవలతో 
వాపసుపోయి “సర్మార్‌! నల్గురు అరబ్బీ జవానులు పైసా యియ్యంది నీళ్ళు 
తీసుకోనివ్వరు. అరే సుబేదార్‌ సర్మారు వారికిరా! అంటే జంబియాలతో పొడిచేదానికే 
పైబడవస్తారు సర్మార్‌!” అని విన్నవించుకొన్నారు. 


అక్కడనే సేవలో ఉన్నట్టి పటేలు పట్వారీ లిట్లన్నారు,“హుజూర్‌! పదేండ్ల 
నుండి ఈ మర్రిమాన్‌ పరగణా సుంకం సక్రమంగా వసూలౌతుంది. అందుకు సర్మారు 
ఫర్మాను వుంది”, “ఉంటే ఉండవచ్చును” అనుకొని సుబేదారు కూడా పైసలిచ్చి 
నీరు తెప్పించుకొన్నాడు. 

ఒకనాడు దీవాన్‌ బహద్దర్‌గారు అక్కడ డేరా వేయించినాడు. అతనికిన్నీ ఇదేగతి 
పట్టింది. అరబ్బులు కడవకు పైసా పెట్టంది ఒక మెట్టుకూడా దిగనియ్యరు. దీవానుగారు 
అంతా వినుకొని ఇట్లనుకొన్నారు.“మా హుజూర్‌గారు ఫర్మానిచ్చినారేమో లేకుంటే 
నావద్ద కూడా వసూలుచేసే గుండె వుందా వీనికి?” దీవానుగూడా సుంకం చెల్లించు 
కొన్నాడు. ఇక కాపువాన్ని పట్టేపగ్గాలు లేవు. సుబేదారేమిటీ దీవాను బహద్దరు కూడా 
కిక్కురుమనకుండా సుంకం చెల్లించుకొని పోయివుంటే అబ్బా ఏం దబ్బ బారా వీనిది 
అని జనులు చాటున అనుకునేవారు. 


ఇట్లా వుండంగా నవాబుగారు షికారుకు పోతూ పోతూ పొద్దు పోయిందని 
రాత్రికి ఆ వూరులోనే ఠికానా వేసినారు. నవాబో గివాబో ఇప్పటికి కాపువాని కెవ్వరున్నూ 
కంటికానేటట్లు కనబడలేదు. పైసా ఆడపెట్టి బావిలోకి దిగూ అన్నాడు నవాబు 
నౌకరును. నవాబుకు షికాయతు అయింది. నవాబు గారిట్లా తమలోనే అనుకున్నారు. 
“మా దివానీ మా ఖజానా భర్తీ చేసేదానికి ఈ హుకుం ఇచ్చినాడేమో పట్నం పోయిన 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 118 


తర్వాత విచారించుతాను. ఇప్పుడు మాత్రం నేనున్నూ ఖానూనుకు బద్భున్నై 
ఉండాల్సిందే” అని ఆలోచించుకొని తానున్నూ నీటిసుంకం చెల్లించుకొన్నాడు. 


ఈపాటికి మ(ర్రిమాన్‌ పరిగణాలో రెండంతస్తుల బంగ్లా పెరిగింది. గ్రామంలో 
సగం భూములు కాపువానివే. 100 ఎద్దుల సేద్యం సాగించినాడు. చుట్టూ 5 ఆమడ 
దూరం అప్పులిచ్చినాడు. 


నవాబుగారు తమ నగరానికి వేంచేసిన తర్వాత దివాస్టీని పిలిచి “దివాన్‌సాబ్‌, 
మీరెందుకు నీటికి సుంకం ఏర్పాటుచేసినారు? ఇది అన్యాయం కాదా?” అని 
విచారించినాడు. 


అందుకు దీవానుగారిట్లు మనవి చేసుకొన్నారు, “బందగానే ఆలీ, హుజూర్‌! 
నేనున్నూ మీతో అలాగే గుజారిష్‌ (మనవి) చేసుకోవాలె అని వుంటిని. నేను కూడా 
సుంకం చెల్లించుకున్నాను. హుజూర్‌గారు ఫర్మానె ముబారక్‌ జారీ చేసి వుంటారని 
నేనున్నూ అనుకున్నాను.” 


“అరే నీవూ హుకుం ఇయ్యలేదు. నేనూ హుకుం ఇయ్యలేదు. మరి ఈ 15 
ఏండ్ల నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు? వాన్ని గిరఫ్లారీ (అరెస్టు) చేయించి 
తక్షణం పట్టి తెప్పించు” అని నవాబు ఉరిమినారు. 


కాపువాడు ఇట్టి ఫర్మానుకొరకై 10 ఏండ్లనుండి నిరీక్షించుతూనే వున్నాడు. 
1000 అ్షఫీలు బంగారు తట్టలో పోసుకొని జర్రీపనిచేసిన మఖ్మల్‌బట్ట పైన 
మూసుకొని కాపువాడు హుజూరువానికి నజరానా సమర్పించుకొన్నాడు. 


నజరానా చూచేవరకు నవాబుగారు చల్లబడ్డారు. “క్యారే నీకీ యెవ్వర్‌ నీటి 
సుంకం హుకుం ఇచ్చినార్‌?” అన్నారు నవాబ్‌గారు. 


“హుజూర్‌! గ్యారా కద్దూ బారా కోత్వాల్‌ హుకుం ఎట్లా ఏర్పడిందో మర్రిమాన్‌ 
పరిగణా సుంకం కూడా అట్లే ఏర్పాటైంది” అన్నాడు కాపు. 


“ఏమంటున్నావురా? నీవనేదేమిన్నీ అర్థం కాలేదు. సరిగ్గా చెప్పు.” 
“నా తప్పులంతా మాఫ్‌ చేస్తామని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను.” 


“సరేలే! చెప్పు చూస్తాం.” 





114 సురవరం ప్రతాపరెడ్డి కథలు 


కాపువాదు తన కథంతా వర్ణించి వర్ణించి చెప్పుకొన్నాడు. హుజూరు వారు 
అదేపనిగా నవ్వుతూ సాంతం విని “అరే! నీవు చాలా హుషారు మనిషివి. నీ తప్పంతా 
మాఫ్‌. ఇకముందు నీవు మా దేవిడీ వద్ద రాత్రి గంటలు కొట్లూ వుండుము. అదే 
నీకు శిక్ష” అని సెలవిచ్చినారు. 


కాపువానికి కొన్నాళ్ళ వరకు తిక్కలేచినట్లుండింది. ఏమిన్నీ ఆదాయం లేదు. 
అధికారం లేదు. అడిగేవారు లేరు. రాత్రులంతా నిద్రకాయవలెను. ఒకనాడు 
నిద్రమబ్బులో రాత్రి 11 గంటలు కొట్టేది మరిచిపోయినాడు. 12 గంటలకు లేచి 
కొట్టినాడు. ఈ చిన్న పొరపాటుకు దేవిడీ అంతా తలక్రిందులయ్యింది. 


హుజూరు వారు 8 గంటల నుండి గంటకొక బేగంగారి గదికి పొయ్యేవారు. 
11 గంటలు కొట్టలేదు. 11 గంటల బేగం వద్దకి హుజూరు పోలేదు. మర్నాడు 11 
గంటల బేగంగారు గంటల కాపును పిలిపించి. “అరేయ్‌! నా గంట మరిచిపోకుండా 
కొట్లూ వుండుము. నెలకు 50 రూపాయీలిస్తాను” అని అన్నది. 


“చిత్తం, చిత్తం హుజూర్‌!” అని కాపువాడు తత్తరపాటుతో అన్నాడు. “ఈ 
గంటలలో ఏమో రహస్యం ఉందిరా” అని కాపువానికి స్ఫురించింది. ఒకనాడు 9 
తప్పించినాడు. ఒకనాడు 10 తప్పించినాడు. ఒకనాడు 12 తప్పించినాడు. ఏ గంట 
తప్పితే మరునాదే ఆ గంట బేగంగారు కాపువానికి జీతం ఏర్పాటు చేసుకొన్నది. 
ఈవిధంగా నెలకు 400 రూపాయీల జీతం ఏర్పాటైంది కాపువానికి. 


కొన్ని యేండ్ల తర్వాత నవాబుగారికీ సంగతి కూడా తెలిసింది. వీడు 
చాలాకీవాడు అని మెచ్చుకొని వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వానికినాముగా 
ఇచ్చి పంపివేసినాడు. 

చూచినారా సొరకాయ మహిమ! సొరకాయ నరుకుట అంటే ఇట్లాంటి కథలు 
చెప్పేదానికే అంటారు. 


ye) 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 115 


బేఖూప్‌ మదారు సాబ్‌ 


సుమారు 50 ఏండ్లనాటి మాట. నేనిప్పుడు వ్రాసే కథ నిజంగా జరిగింది. 
ఏమిన్నీ అబద్ధము లేదు. నిజాము రాష్ట్రములో నాగరుకర్నూలులో ఒక సాహేబుండెను. 
ఆ తాలూకాలో ఎన్నడును జనులు పనసపండ్లు చూచినవారు కారు. ఒకనాడొకడు 
తిరుపతి దేశమునుండి 4-5 పెద్ద పనసపండ్లు తెచ్చినాడు. 


సాహేబు చూచినాడు. “ఏందయ్యా అది, అంత పెద్దదిగా వున్నది!” అని 
అడిగినాడు. 


“ఇది చాల మంచి పండు. బలే రుచి ఉంటుంది” అని పండ్లు తెచ్చినవాడు 
చెప్పినాడు. 


సాహేబు వకటి కొని తీసుకొని పోయి పగలగొట్టినాడు. పనసతొన వకటి 
తిన్నాడు. అదేపనిగా సగము పండు యెవ్వరికిన్నీ యియ్యకుండా తిన్నాడు. ఆశ 
తీరేవరకు తిని చేతులు కడుక్కున్నాడు. చేతులకంతా బంక అంటింది. మూతి 
కడుక్కోపోయినాడు. ఆయనకు యెచ్చుతగ్గు జానెడు గడ్డం. గడ్డమంతా బంక అంటి 
పీచు కట్టుకున్నది. ఏమిచేసినా పోలేదు. కడిగేకొద్ది యింకా బిగుసుకపోయినవి గడ్డము 
మీసాలు. ఏమి తోచింది కాదు. తుదకు విధిలేక మంగలివాన్ని పిలిచినాడు. గడ్డం 
మీసము గొరిగించినాడు. ఊర్లో అందరూ నవ్వబట్టినారు. “ఏం చెయ్యాలే మరి, 
బుద్ధిలేక తిన్నాను” అని అన్నాడు. ఇట్లు క్షౌరం చేయించుకొన్న మరునాడే ఆయనకు 
మద్రాసు పయనం పడింది. రాయచూరు దగ్గర కృష్ణా స్టేషనులో రైలెక్కినాడు. మరునాడు 
ప్రొద్దుననే రేణిగుంట స్టేషనులో చేరినాడు. అక్కడ తిరుపతి నుండి భక్తులు గుంపులు 
గుంపులుగా “గోయిందా గోయిందా” అంటూ యీయన డబ్బాలో పడదుమికినారు. 
ఆ భక్తులు తిరుపతి మొక్కులు చెల్లించుకొని వచ్చినారు. తిరుపతి వేంకటేశ్వరుడంటే 
మామూలు దేవుడు కాడు. మొక్కుకొన్నవారంతా మగవారు గాని, ఆడవారు గాని, 





116 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ముత్తెదువలుగాని, వితంతువులు గాని అందరు నెత్తి మూతి గొరిగి వెంట్రుకలు 
వేంకటేశ్వరునికి సమర్పించి రావలసిందే. ఇట్లా ఆడవారు మగవారు, నున్నని 
మూతులు, నెత్తిపెట్టుకొని గోయిందా అని అరుస్తూ ఈయన డబ్బాలో ఎక్కినారు. 
రైలు కదిలింది. మన సాయేబుకు తిరుపతి భక్తులకును యేమిన్ని భేదము లేదు. 
తిరుపతి భక్తులు మూతి గడ్డము గొరుక్కున్నారు. ఇక నెత్తి సరే సరి. అంతా సాహెబు 
నెత్తివలెనే పనసపండు వలెనే బాగా చెక్కించుకొని వచ్చినారు. ఆ భక్తులు సాహేబును 
చూచి ఆయనను గూడా హిందువే అనుకున్నారు. తిరుపతికి తమ వలెనే పోయి 
గొరుక్కొని వచ్చినాడనుకొని అందరు ఆయన తట్టు చూచి గోయిందా గోయిందా 
అని అరచినారు. సాహేబుకు అర్థం కాలేదు. “అరే, నా పేరు మదారుసాబు ఉంటే 
వీండ్లంతా నన్ను గోయిందా అని అంటారు” అనుకొన్నాడు. వాండ్లతో రైలు పోతూ 
వుంటే సంభాషణ చేసినాడు. “అరే! మీ దేశములో పనసపండ్లు ఉన్నవా?” “మస్తుగా 
ఉన్నవయ్యా!” అన్నారు ఏకవాక్యంగా. అది విని సాహెబు ఇట్లన్నాడు : “మీ గుండ్లు, 
మీ మూతి, గడ్డం చూచి నేనప్పుడే అనుకున్నాను. మీ దేశములో పనసపండ్లు మస్తుగా 
వుండాలె అని.” 


“అదెట్ల నయ్యా? పనసపండ్లకు మా నెత్తులకు ఏమి సంబంధమయ్యా?” 
అని అడిగినారు వారు. సాహెబిట్లన్నాడు : “అరే మా దేశములో ఆ పండ్లు లేవు. 
బుద్ధిలేక నేను తిని గడ్డం మీసం గొరిగించుకొంటిని. మరి మీకేమి బుద్ధిపోయింది? 
మీ దేశములో అవి సమృద్ధిగా వుంటే తెలివి తెచ్చుకొని అవి తినకుండా వుండవలెనా 
లేదా? అట్లు తెలివి లేక యెవరు తినమన్నారు? మిమ్ముల యెవ్వరు మూతి 
గొరుక్నోమన్నారు? చెప్పండి మరి.” 


అందరు గొల్లున నవ్వినారు. “గోయిందా! గోయింద!” అన్నారు. సాహెబునకు 
కోపము వచ్చింది. యిట్లన్నాడు- 


“అరే మళ్ళీ అదేమాట? నా పేరు మదారుసాబు ఉంటే మీరు నన్ను 
వచ్చినప్పటినుండీ గోయిందా అని పిలుస్తారు. నేను నిజంగా భేఖాపు మదారును. 
మీరే బేఖూపు గోయిందాలు.” 


® 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 117 


బంగారు గాడిద 


ఇప్పటికి 150 ఏండ్ల నాటి మాట. ఒక గొప్ప మంత్రి ఉండేవాడు. ఆయన 
పేరుతో మనకేమి గాని యీ కథ మాత్రం నిజంగా జరిగింది. ఆ మంత్రి రాజు 
కూడాను. ఆయన గొప్ప దాత. అందులో బ్రాహ్మణులంటే ఆయనకు పంచప్రాణాలు 
లేచిపొయ్యేవి. వారికిచ్చినట్లు యెవ్వరికినీ యిచ్చేవారు కారు. ఆయన దానము 
పాత్రాపాత్రము లెరుగడు. బ్రాహ్మణులు దానరూపకంగా ఆయన ద్రవ్యకోశాన్ని 
చూరగొన్నా కాని వారికి ఆశ వదలలేదు. వకేతూరి ఆయన వద్దనుండి ఒకే మొత్తంగా 
గొప్ప [ద్రవ్యం లాగవలెనని బుద్ధి పుట్టింది. ఒకనాడు వారిలో కొందరు చేరి 
మంత్రాలోచన చేసినారు. అందులో ఒకాయనకు మంచి యుక్తి దోచింది. ఆయన 
యిట్లన్నాడు “నేను మంచి ఆలోచన చెప్తా వినండి. నేను సన్యాసి వేషముతో మంత్రిగారి 
దగ్గరికి పోతాను. అక్కడ నేను ఉపాయాలు చేసి ఆయనను మెప్పించి నేను చెప్పినట్లు 
చేసేదానికి ఒప్పిస్తాను. తరువాత తమతో ఆలోచిస్తే మీరున్నూ నా మాట ప్రకారం 
చెయ్యాలె” అని యేమేమో ఉపాయం చెప్పినాడు. అందరూ ఆయన ఆలోచన 
బాగుందని మెచ్చుకొన్నారు. 


మర్నాడే పై బ్రాహ్మణుడు సన్యాసి వేషంతో మంత్రి దగ్గరకు పోయినాడు. 
మంత్రి దిగ్గున లేచి నడుముకు సెల్లా బిగించుకొని పొట్టమీద బోరగిలబడి నమస్తే 
అన్నాడు. సన్యాసి మహాగంభీరంగా “జై సీతారాం!” అని కుడిచేయి పైకెత్తి దీవించినాడు. 
ఒంటినిండా అగ్గువ బూడిద పూసుకొన్నాడు. చేత వంకరటింకర కట్టె బట్టినాడు. 
ఎక్కడిదో ఒకటి సంపాదించుకొన్న సొరకాయబుర్ర చంకన తగిలించుకొన్నాడు. 
జింకతోలు ముడిచి ఇంకోచంకన ఇరికించుకొన్నాడు. మాటకు “జై సీతారాం!” అని 
గర్జిస్తాడు. మంత్రిగారు వారిని కూర్చుండబెట్టి దేశదేశాల సమాచారాలు అడిగినారు. 
సన్యాసి ఇట్లా సెలవిచ్చినాడు : “మహారాజ్‌! నేను కాశీ యాత్ర చేసి రామేశ్వరం 





118 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


పోతూవున్నాను. నేను బైరాగిని, నాకేమిన్నీ ప్రాపంచికమైన కోరికలు లేవు. నేను 
నీవద్ద ఒకపైసా కూడా తీసుకోను. కాని నేను చెప్పేది బాగా విను. నేను గంగలో 
స్నానము చెసి గట్టుపైన గోచిబట్ట ఆరవేసి కూర్చునియుంటిని. ఎప్పుడో ఒక గాడిద 
వచ్చి ఆ బట్టను తినివేసింది. నాకు మహాకోపం వచ్చింది. కొట్టబోయినాను. అంత 
ఆ గాడిద 'వద్దు వద్దు అని నోటినిండ మాట్లాడింది. నాకు ఆశ్చర్యమైంది. 
భయపడిపోతిని. అయినా సంగతి తెలుసుకుందామని ఇట్లంటిని : 


“నీవు చూస్తే గాడిదవు కాని మనిషివలె మాట్లాడుతావు ఏం విచిత్రం?” 
అన్నాను. ఆ గాడిద ఇట్లన్నది : 'నా చరిత్ర కొంత చెప్తా విను. నేను పూర్వజన్మంలో 
ఒక మంత్రి తల్లిని. నేను కర్మ ప్రారబ్బముచేత ఇట్లు గాడిదనై పుట్టినాను. కాని నా 
కొడుకు మహాదాత అగుటచేత నాకు పూర్వజన్మ స్ఫృతి కలిగింది. మీరు రామేశ్వరం 
పోతూపోతూ నా కొడుకును చూస్తే యిట్లు చెప్పేది” : “నీ తల్లి గాడిదయై నరకబాధ 
అనుభవించుతూ వుంది. నీ తల్లికి ముక్తి యిప్పించే కోరిక వుంటే నీవు గాడిదంత 
నిండు బంగారు విగ్రహం చేసి (బ్రాహ్మణులకు దానము చేయవలెను. లేకుంటే నా 
గతి యిట్లే వుంటుంది” అని చెప్పి ప్రార్థిస్తూ వున్నాను. 


“నేను అదే ప్రకారం మాటయిచ్చి ఈ సంగతి నీతో చెప్పవచ్చినాను. వచ్చినపని 
అయింది. ఇక నీ యిష్టం. నేను పోతూ వున్నాను” అని సన్యాసి లేచినాడు. మంత్రికి 
పట్టరాని దుఃఖము కలిగింది. సన్వాసి చెప్పిన మాటలు నమ్మినాడు. పైగా ఆయన 
యేమిన్ని ప్రతిఫలం కోరనందున యింకా విశ్వాసం యెక్కువ అయ్యింది. ఆయనను 
పంపివేసినాడు వెంటనే (బ్రాహ్మణులను పిలిపించినాడు. సంగతంతా చెప్పుకొన్నాడు. 
వారిట్లని జవాబిచ్చినారు. 


“అయ్యో! పాపము. ఎంత ఘోరము! శాస్త్ర ప్రకారముగా కూడా సన్యాసి 
చెప్పిన ప్రకారము చేయవల్సిందని ఆజ్ఞ వున్నది. మీ తల్లి నుత్తమ లోకమునకు 
పంపే ఏర్పాటు చేయకుంటే మీరిన్ని దినాలు చేసిన సుకృతమంతా వ్యర్థమే! తప్పక 
ఆ ప్రకారం చెయ్యండి.” 

ఇంకా కొంతసేపు ఆలోచించి శుభదినం పంచాంగ శుద్ధి చూచి ఏర్పాటు 


చేసినారు. వెంటనే తన ఖజాంచీకి ఒక పెద్ద గాడిదను బంగారుతో చేయించేదానికి 
కావలసినంత ధనము ఇయ్యవలసినదని మంత్రిగారు ఆజ్ఞాపించినారు. 





సురవరం ప్రతాపరెడ్డి కథలు ఢి 119 


“సర్మార్‌! ఖజానా ఖ్రాల్లీ” అన్నాడు ఖజాంచీ. 
“అరే బాకీ తీసుకరా” అన్నాడు మంత్రి. 


ఒకతట్టు బంగారు గాడిదను తయారుచేసేదాంట్లో పట్నము కంసలివాండ్లు 
పోరాడుతున్నారు. ఈ సంగతంగా కొడుకు చూచినాడు. తన తండ్రికి వెట్టి ముదిరి 
పోతున్నది. దీనికి తగిన ప్రతిక్రియ చేయవలె ననుకున్నాడు. ఆయన భార్య గతించి 
రెండేండ్లు అయి వుండింది. అంతలో భార్య తద్దినం వచ్చింది. బ్రాహ్మణులకు బాగా 
సంభావనలిస్తానని అందరిని పిలిపించినాడు. వారికి కడుపునిండా భోజనాలు 
పెట్టించినాడు. భోజనమైన తర్వాత వారినందరిని ఆంగణములో సమావేశం చేసినాడు. 
గవిని దర్వాజా బందు చేయించినాడు. 


ఒక మూలకు పెద్దపెద్ద మంటలు చేసి సుమారు 20, 30 ఖడ్జీలు ఎర్రగా 
కాచుతూ వుండేది; బ్రాహ్మణులు చూచినారు. “ఏమిటయ్యా అది?” అని కొందరు 
అక్కడుండే చోబ్బార్లను అడిగినారు. 


ఒకడు ఇట్లా జవాబిచ్చినాడు: “ఏమి చెప్పాలె సామీ! మా మంత్రిగారి కొడుకు 
భార్యకు చచ్చేముందర వాయిపట్లు పట్టుకొన్నవి. వాతలేస్తేనే బతుకుతా లేకుంటే 
చస్తా అంటూ వుండింది ఆమె. ఆఖరుకు ఇట్లానే మంటలు చేసి సలాకులు కాల్చి 
వాతలు వేసేదానికి సిద్ధపడేవరకే ఆమె గంతు కొట్టింది. మొన్ననే ఒక సన్యాసి 
మామంత్రి కొడుకు దగ్గరికి వచ్చి యిట్లా చెప్పిపోయిండు : 'నీ భార్య గంగాతీరములో 
గాడిద రూపంగా కుంటుతూ తిరుగుతుంది. నాతో మాట్లాడింది. నా మొగడు 
బ్రాహ్మణులకు భోజనము పెట్టి బాగా దక్షిణలిచ్చి పొయ్యే అప్పుడు తలా ఒక వాత 
నడుముచుట్టు వేస్తే నాకీ జన్మలోనే ముక్తి కలుగుతుంది” అని చెప్పిందట. అందుకోసరం 
ఈ తయ్యారీ అంతాను.” 


బ్రాహ్మణు లీమాటలను విని దద్దరిల్లిపోయినారు. లబలబ అరచినారు. దర్వాజ 
తట్టు ఉరికినారు. ద్వారాలు బంధింపబడి ఉండినవి. చోబ్బార్లు కత్తులు జళిపించు 
కుంటూ బెదిరించినారు. 


అంతలో మంత్రికొడుకు వారితో దక్షిణ తీసుకోండి అయ్యగార్లూ అని పిలిచినారు. 





120 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“మహాప్రభో! మమ్ము వదలి పెట్తే అదే దక్షిణ మాకు, ఇంకేమిన్నీ వద్దు” అని 
ఏకవాక్యంగా వారు ప్రార్థించినారు. 


“అయ్యా, మా అమ్మ కూడ గాడిదగానె పుట్టింది. నా భార్య కూడా గాడిదగానే 
పుట్టింది. ఇద్దథి మోక్షోపాయం మీరే చెప్పండి” అన్నాడు మంత్రి కొడుకు. 


బ్రాహ్మణులు ఒకరి మొకం ఒకరు చూచుకున్నారు. తుదకు ఒకడు 
ముందుకొచ్చి యిట్లా అన్నాడు : 

“మహాప్రభో! బంగారు గాడిద ఉపాయం చెప్పింది వీడేనండీ! మాకేమిన్నీ 
తెలియదు.” 


అంతట మంత్రికొడుకు పకపక నగి వారి ఉపాయాలంతా తండ్రికి చెప్పి 
గాడిదను చేయించుటకైనట్టి బంగారును మళ్ళీ అమ్మించి నష్టము నుండి విముక్తిని 
బొందినారు. 


సై 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 121 


గోమాజీ గణేశ్‌ పీతల్‌ దర్వాజా 


పెష్వా బాజీరావు విద్యమానంలో ఒక మహారాషుడు బ్రదుకుదెరువు చూచుకొనే 
నిమిత్తం మొగలాయి ప్రభువు పాలించే రాజ్యానికి పోయినాడు. ఆ మహారాషుని 
పేరు గోమాజీ గణేశ్‌. అతడు పేద బ్రాహ్మడు. పైసా యేమిన్నీ లేకున్నా ఉపాయాలు 
మాత్రము వానివద్ద చాలా ఉండేవి. అతడు నవాబుగారి పట్నము చేరినాడు. కార్మున్‌ 
పని యెక్కడనైనా దొరుకుతుందేమో అని కనబడిన ఉద్యోగులనంతా ఆశ్రయించినాడు. 
అందరునూ చూస్తాములే అనేవారే కాని యెవరూ అతనికి నౌకరీ యిచ్చే అనుగ్రహం 
చూపించకపోయిరి. పిల్లా జెల్లా కలవాడు. బీద బ్రాహ్మడు ఎన్నాళ్ళని ఇట్లా అవస్థ 
పడుతాడు? చూచినాడు. ఏడచూచినా అంధేరీ ఉన్నది. ఈ అంధేదీలో అతన్ని 
ఎవరడుగుతారు? 


ఇక ఏదైనా ఉపాయం చేసుకోకుంటే జీవనానికే ముప్పు వస్తుంది. ఒకనాడు 
చక్కగా కోట బయిటికి పోయినాడు. అక్కడ ఒక దర్వాజా ఉండింది. ఆ పట్నములోకి 
పోవాలంటే ఆ దర్వాజగుండానే మనిషి పసరము, బండీ సరకూ యావత్తూ పోవలెను. 
ఆ దర్వాజా రెక్కల పైన ఇత్తడి రేకులు వేసి మేకులు కొట్టి యున్నందున దానికి 
పీతల్‌ దర్వాజా అని పేరు ప్రసిద్ధమై పోయింది. ఆ దర్వాజా దగ్గర ఎప్పుడునూ 
అరబ్బులు పహరా యిస్తూ వుండేవారు. అరబ్బులతో స్నేహం చేసుకున్నాడు. అరబ్బుల 
గావుఖానా (ఖహ్వాఖాన) పక్కన ఒక అరుగు వుండింది. అ అరుగు మీద పీఠము 
వేసినాడు. తన దగ్గర ఒక ముద్ర తయ్యారుచేసికొని ఉంచుకొన్నాడు. ఆ ముద్ర మీద 
“గోమాజీ గణేశ్‌ పీతల్‌ దర్వాజా” అని అక్షరాలు ఫార్సీలో మరాఠీలో చెక్కించినాడు. 
పట్నములోకి పొయ్యే యావత్తు సరుకు బండ్లను నిలుపుతూ వచ్చినాడు. 


“ఓయ్‌! మీ సామానులమీద మొహర్‌ పడవల్సింది. మొహరు లేనిది లోపల 
పోకూడదు. మీరు ఈ మొహరుకు ఏమిన్నీ ఇవ్వవలసిన పని లేదని” అన్నాడు. 





122 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“అరే! ఖర్చులేదు, ఆక్షేపణ లేదు. ఊర్మనే మొహరు వేస్తే మాదేం పోతుంది” 
అని అనుకొని బండ్లవాండ్లు “ఏసుకోవయ్యా!” అన్నారు. 


ఇట్లా 6 నెలల వరకు గోమాజీ గణేశుగారు ఉచితంగానే రాత్రింబగళ్ళు ఏమిన్నీ 
ప్రతిఫలం కోరుకోకుండా ముద్దర్లు వేస్తూ వచ్చినారు. 


పట్నం అంతా గోమాజీ పీతల్‌ దర్వాజా ముద్రలు ప్రసిద్ధి అయిపోయినవి. 
ఒకనాడు ఒక బండినిండా బట్టలు ఎత్తి పట్నానికి ఒక వర్తకుడు తెచ్చినాడు. గోమాజీ 
ఆనాడు గావుఖానా దగ్గర లేడు. మొహరు లేకుండానే బట్టలు ఊర్లోకి పోయినవి. 
ఊర్లో వర్తకులు, ఇతర జనులు ఆ బట్టలు పసందుగానే ఉన్నవి కాని గోమాజీ గణేశ్‌ 
మొహరు వాటి మీద లేదు. ఇది దొంగ సరుకుగా ఉన్నట్లుంది అని ఎవరున్నూ 
తీసుకోలేదు. పాపము, బట్టల సాహుకారి పీతల్‌ దర్వాజా వద్దకు వచ్చి గోమాజీతో 
మొహర్‌ వెయ్యిండి స్వామి అన్నాడు. 

గోమాజీకి పట్నంలో జరిగిన సంగతి తెలిసింది. అందుచేత ఇట్లా గర్జించినాడు: 
“ఏయ్‌! నీయబ్బ నౌకరునా నేను, అదే పనిగా మొహర్లు కొట్టుకుంటూ ఉండడానికి? 
పో! మొహర్‌ లేదు, గిహర్‌ లేదు!” అన్నాడు. 


తుదకు వర్తకుడు మూటకు 1 అణా ఇస్తానని ఒప్పుకొని ముద్దర్లు 
వేయించుకొన్నాడు. గోమాజీ ఆ వర్తకుని 12 మూటలకు 12 అణాల సుంకలు 
వసూలు’ అని రసీదు యిచ్చి తన పుస్తకంలో కూడా వర్తకుని సంతకం తీస్మొన్నాడు. 


మరునాడు వక బండి వచ్చింది. “మూటకు అణా యిస్తే మొహరు వేస్తాను. 
నిన్న ఫలానా వర్తకుడు ఇచ్చిన సుంకమిదిగో చూచుకో” అన్నాడు. 


మొహరు లేకుంటే పట్నంలో తమ వస్తువులను దొంగసరుకు అంటారు. 
ఎవ్వరున్నూ కొనరు. ఈ కష్టం కంటే ఎట్లెనా సుంకమే ఇస్తామని వచ్చినవారంతా 
ఇస్తూ పోయినారు. అప్పుడప్పుడు సమయం కొద్ది మన గోమాజీ కరోడిగిరీ సుంకము 
ఎక్కువ తక్కువ చేస్తూ వుండేవాడు. ఇట్లా 6 ఏండ్లు గడిచినవి. గోమాజీ లక్షాధికారి 
అయినాడు. తన సుంకము కట్టదగ్గర ముగ్గురు బీల్లజవానులను పెట్టినాడు. ఊర్లో 
బంగ్లా కట్టించుకొన్నాడు. తన స్వదేశమగు పూనా పట్నానికి తన అన్నదమ్ములకు 
సుమారు లక్ష రూపాయిలు పంపించినాడు. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 128 


ఇట్లా వుండగా వకనాడు గోవాపట్నం నుండి కొత్త కొత్తరకం సామానులు 
పట్నానికి వచ్చినవి. పీతల్‌ దర్వాజా దగ్గర గోవా వర్తకులు తెల్లదొరలు కాబట్టి రుగడా 
పెట్టుకొన్నారు. సుంకమిచ్చేది లేదు అన్నారు. 


“సరే పోండి మళ్ళీ మీరే వస్తారులే నా దగ్గరికి” అన్నాడు గోమాజీ. 


గోవా సరకులు నవాబు దర్చారులోకి వెళ్ళినవి. నవాబుగారి చుట్టున వజీర్లు 
కూర్చున్నారు. నవాబు సరకులను వజీర్లకు చూపించి పసందు చేయుమన్నాడు. 


ఒక వజీరు సరుకులనంతా కిందికీ మీదికీ తిప్పచూచి “సర్కార్‌! వీండ్లు 
దొంగా మనుసుల్‌ ఉండార్‌ అంటా తోస్తుందీ నాకీ” అన్నాడు. “లేకుంటే ఈ సరుకుల్మీద 
గోమాజీ గణేశ్‌ పీతల్‌దర్వాజా మొహర్‌ ఎంద్యూ కొట్టలేదు చెప్పండీ” అన్నాడు. 


నవాబుగారు మొదటి పర్యాయంగా ఇప్పుడే ఈ మాట విన్నారు. “అరే! ఈ 
మొహర్‌ వేసే అధికారం బొమ్మన్మూ ఎవరిచ్చినారు?” అన్నాడు నవాబు. 


“సర్మార్‌ మాబాప్‌! హుజూరువారే ఇచ్చినారని పట్నమంతా అదే పుకార్‌” 
అన్నాడు వక వజీరు. “నేనట్టి హుకుం ఇయ్యలేదు. వజీర్లెవ్వరైనా ఇచ్చినారా?” అన్నాడు 
నవాబు. 

“మేము లేదు మేము లేదు” అన్నారు అందరూ. 

“బూలావ్‌ బొమ్మన్నూ అని గర్జించినాడు నవాబు. 


బొమ్మన్‌ బాగా పొషాకు చేసికొని సేవకుల వెంట 1000 అ్షఫీలు 
పట్టించుకొని నవాబు వద్దకి వెళ్ళి వంగి సలాములు వేసి నజరానా సమర్పించుకొన్నాడు. 
నజరానా మొత్తం చూచి నవాబు చల్లబడినాడు. గోమాజీ ఇట్లని మనవి చేసుకున్నాడు: 
“సర్మార్‌! నా తప్పులను అంతా క్షమించుతామని మాట ఇస్తే నా కథ అంతా 
ఉన్నదున్నట్లుగా మనవి చేసుకొంటాను.” 


“అంతా మాఫ్‌ చెప్పూ” అన్నాడు నవాబు. 


గోమాజీ తన కథ యావత్తు చెప్పుకొన్నాడు. వజీర్లు ఒకరి మొగము వకరు 
చూచుకొన్నారు. నవాబు పక్కున నవ్వినాడు. అందరూ నవ్వినారు. గోమాజీ కూడా 
నవ్వినాడు. 





124 సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“అరే, బడా చాలాకీబొమ్మన్‌ ఉన్నావు నీవు. ఇప్పటికి మాఫ్‌ చేసినాము. ఇక 
ముందు అట్లా చేయవద్దు. నీకు నెలకు 500 రూపాయిలు జీతము ఏర్పాటు చేసినాము. 
ఇక ముందు పూర్వమువలెనే సుంకము వసూలు చేసి వచ్చిన మొత్తం సర్మారులో 
దాఖల్‌ చేయుము” అని గోమాజీకి సెలవిచ్చినాడు నవాబు. 


అప్పటినుందే కరోడిగిరీ ఏర్పడిందని అంటారు జనులు. 


సై 





సురవరం ప్రతాపరెడ్డి కథలు శ 125 


జీబీజాన్‌ 


సుల్తాన్‌ ఇబ్రాహీంలోడీ రాజ్యం చేస్తుండంగాను ఒక విచిత్రమైన సంగతి 
సంభవించింది. అదెట్లంటే, సామాన అనే వూర్లో ఒకడు వ్యాపారము చేస్తూ వుండేవాడు. 
ఒకనాడు దూరదేశానికి వ్యాపారనిమిత్తమై పోవలసివచ్చి వాడు పక్క యింటి 
స్నేహితునితో ఇట్లా చెప్పి పోయినాడు. 


“అయేయార్‌! (మిత్రమా) ఇంట్లో పడుచు బీబీ (భార్య) వున్నది. ఏడాది 
పిల్లవాడు వున్నాడు. ఇంటికి ఆడదిక్కు మగదిక్కూ ఎవ్వరూ లేరు. నేను వచ్చేవరకు 
దినమూ యింట్లోకి పోయి విచారించుకుంటూ వుండవల్సింది.” స్నేహితుడున్నూ 
అంగీకరించినాడు. వ్యాపారి వెళ్ళిపోయినాడు. 


పొరుగింటి స్నేహితుడు తన స్నేహితుని భార్య అవసరాలేమో విచారించు 
కొందామని ఆమె యింట్లో కాలు పెట్టేవరకు వక వయసువాడు ఇంట్లో బీబీతో 
మాట్లాడుతూ వున్నాడు. ఎవరో బీబీగారి చుట్టం వుండవచ్చునేమో అని అనుకొని 
గిరుక్కున తిరిగి పోయినాడు. ఎన్నిమార్లు వచ్చినా ఆ యువకుడున్నూ బీబీజాన్‌ 
గారున్నూ సరసాలతో కాలం పుచ్చుతూ వుండేది చూసినాడు. వీని కనుమానం 
కలిగింది. ఇదేమి తమాషానో చూడాలె అని తన యింటికి వ్యాపారి యింటికి మధ్యన 
ఆరంగుళాల గోడే అడ్డముకాన దానిలో మెల్లగా ఒక రంధ్రము చేసినాడు. దానిగుండా 
వ్యాపారి యింట్లో వ్యవహారమంతా దుర్చీన్‌ పెట్టి చూచినట్లు చూచినాడు. 


ఆనాడు రాత్రి యువకుడు వచ్చినాడు. మంచిమంచి పట్టుబట్టలు తొడిగినాడు. 
అత్తరు ఘుమఘమాయిస్తూ ఆ రంధ్రములో గుండా ప్రక్క యింటివాని ముక్కులో 
కూడా జొరబడింది. యువకుడు మంచి తీవాసీ తెచ్చినాడు. దానిని బీబీజాన్‌ ఎదుట 
పరచినాడు. దానిమీద దస్తర్‌ఖాన్‌ వేసినాడు. మంచిమంచి మిఠాయి, ఖీమా పదార్థాలు 





126 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


దానిపై పెట్టినాడు. సారాయిబుడ్లు రెండు పెట్టిండు. పాన్‌దాన్‌ పెట్టినాడు. చెలో 


= బె గె 
బిస్మిల్లా అన్నాడు. ఇద్దరూ ముచ్చట్లాడుతూ సరసాలు చేస్తూ పకపక నవ్వుతూ దాన్నంతా 
మాయం చేసినారు. కైపెక్కింది. అవతల చేయవలసిన క్రీడలు చేసినారు. 
పొరుగింటివాడు కండ్లు తెరచి తెరచి చూస్తున్నాడు. 


యిట్లా వారు క్రీడిస్తుంటే చంటిపిల్ల కేవ్‌మన్నది. ఇదేమి పీడరా అని దానికిన్ని 
పాలు త్రాపి మళ్లీ వచ్చింది బీబీ. మళ్ళీ కెవ్‌మన్నది. విసుగు వచ్చింది. రంగములో 
భంగము కలిగిస్తావా అని దాని దాని గొంతు కాస్త గట్టిగా నొక్కి చల్లగా వచ్చి 
యువకుని కౌగిట్లో పడింది. కొంతసేపటికి యువకుడిట్లా అన్నాడు : “ప్యారీజాన్‌! 
ఎందుకే పిల్ల అరపు చాలాసేపటినుండి లేనెలేదెందుకో!” 


బీబీ : అరవకుండా గట్టిముట్టు ఏర్పాటు చేసినానులే. 
యువ : అంటే? 

బీబీ : అప్పుడే రవాణా చేసివేసినా! 

యువ : ఎక్కడికి? 

బీబీ : జహన్నంకు (నరకానికి)! 

యువ : చంపినావా? 

ఖీభీ : అవ్‌, అంతా నీకోసరమే! 


యువ : అరే అల్లా! అరే అల్లా! ఇదేమి అన్యాయమే, నేను యిక్కడ వుండను 
పోతాను తీయ్‌. 


బీబీ : అరే! యిదంతా నీకోసమే కదా చేసింది? ఎక్కడికి పోతావ్‌? 
నిన్ను పోనిస్తనా? ఇంకా... ఇంకా... నీవే కావాలె... 


యువ : యాల్లా! మాఫ్‌కరో బీవీ! నీకి పదివేలు సలాంలు. పోతా ఇంక 
పోతా. 


వీవీ : “పోదువుకాని! పిల్లకి యింటిలో ఓ మూలన గోరీ చేసి పాతిపెట్టెన 
పోవా?” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 127 


సరే అని యువకుడు గడ్డపారతో గుంత త్రవ్వి శిశువు నందులో పెట్టుతూ ఉ 
న్నాడు. బీబీ అదే గడ్డపార సత్తువకొద్ది ఎత్తి వాని తలపై మోదింది. వాడు శవమై అదే 
గుంతలో విరుచుకొని పడినాడు. పిల్లవాణ్ణి బాలుణ్ని నెమ్మదిగా పూడ్చింది. 


పొద్దున్నే ఎక్కడలేని దుఃఖము దెచ్చుకొని “అయ్యో కొడుకా! పోతివా కొడుకా! 
రాత్రి కాస్త వుక్కగా వుంటే తలుపు తెరుచుకొని పడుకొని వుంటే నా పిల్లను తోడేలెత్తుక 
పోయింది గదమ్మా!!” అని ఎదకొట్టుకొంటూ లబలబ మొత్తుకొన్నది. ఇరుగుపొరుగు 
అమ్మలక్కలు వచ్చి ఓదార్చిపోయినారు. 


కొన్నిదినాలలో మొగుడు వచ్చినాడు. మొగునిముందు యింకా ఎక్కిళ్ళుపడి 
ఏడ్చింది బీబీ. 


అప్పుడు పక్కింటివాడు వచ్చి వాన్ని పక్కకు పిలిచి “ఓయీ! నాయింటికిరా! 
నేను గూడ నీతో కొంత ఏద్చేదివుంది” అని పట్టుకొని వెళ్ళి తాను చూచిందంతా 
చెప్పి, నీవు ఇప్పుడేపోయి నాకు ఈ యింట్లో ధనము దొరికింది గడ్డపారతే అని 
బీబీకి చెప్పమన్నాడు. వ్యాపారి నిర్జాంతపోయి అయినా నిజము చూస్తాము అని యింటికి 
పోయి “బీబీజాన్‌! ప్యారీ జాన్‌! నాకీ నిన్న కలలో మన ఇంట్లో ఒక మూలలో 
ధనమున్నట్లు కనబడింది. చూస్తామా?” అన్నాడు. 


బీబీ వెంటనే పరుగెత్తుకుంటూ గడ్డపార తెచ్చి యిచ్చింది. మొగుడు సరిగా 
పిల్లను పూడ్చిన చోటనే త్రవ్వుటకు మొదలుపెట్టినాడు. బీబీకి ప్రాణాలు పైననే 
లేచిపోబట్టినవి. వెంటనే యిల్లు అంటుబెట్టి బయటికురికి, “నా కొంప కాలిపోతున్నది. 
నా ప్రియమైన మియా కాలిపోతున్నాడు. రండీ రండీ రక్షించండీ” అని అరచింది. 


అందరూ వచ్చేలోపలనే మొగుడు అగ్నిలో మాడిపోయినాడు. ఇదంతా అదే 
రంధ్రములో నుండి చూస్తూ ఉండిన ప్రక్క యింటివాడు తటాలున పోయి 
కొత్వాలుసాబును పిలుచుక వచ్చి యావత్తు కథంతా చెప్పి, శవాలను త్రవ్వించి 
చూపించినాడు. 


అప్పుడు కొత్వాలు సాబుగారు ఆ బీబీని బజారులో నడుము వరకు పాతిపెట్టించి 
సిపాయీలను పిలిపించి అమ్ములతో గురిపెట్టి చచ్చేవరకు కొట్టించినాడు. 


ప్ర 





128 ఛ సురవరం ప్రతాపరెడ్డి కథలు 


కిచిడీ జాగీరు 


కౌపీన సంరక్షణార్థ మయం పటాటోపః అని గోచిబట్ట కోసరం ఒక సన్యాసి 
సంసారి అయిన కథ అందరికీ తెలుసును. పూర్వం ఇట్లాంటిదే నిజంగా జరిగిన కథ 
వకటి మనవి చేస్తాను. సుల్తాన్‌ సికిందర్‌ షా అనే నవాబు రాజ్యం చేస్తూ వుండే 
కాలంలో ఆగ్రా పట్నంలో ఖానేజహాలోడీ అనే సర్గారు అధికారం చలాయిస్తూ వుండెను. 
ఆయన చాలా గొప్ప దాత. తాను మెచ్చుకొన్న వానికంతా ఇనాము లిచ్చినాడు. 
అడిగితే లేదనేవాడు కాదు. కొంత సరసుడు కూడాను. 


ఇట్లా ఉండగా వకనాడు బందగీమియాలాడన్‌ దానిష్మద్‌ అనే లంబాచౌడా 
పేరు గల వకడు ఆయన దగ్గరకు తెల్లవారగానే పోయి సలాము వేసి పేషీలో 
నిల్చుకొన్నాడు. సర్దార్‌ ఖానేజహాగారు వారిని ఎగాదిగా చూచి, “ఏమి, యింత 
ప్రొద్దుననే దయచేసినావు?” అని అడిగినాడు. అంటే మియా యిట్లన్నాడు : “హుజూర్‌! 
నాకీ నాడు కిచిడీ తినాలె అని ఎన్నడు లేని బుద్ధి పొటమరించింది. మా యింట్లో 
జల్లీ తయారుకాదు. అందుచేత మీ యింట్లో తినాలె అని వచ్చినాను.” ఖాను ఇట్లన్నాడు: 
“మౌలానా! మా యింట్లో కిచిడీ చేయరు. కాని వేరే మంచి మంచి పదార్ధాలు బిర్యాని, 
పొలావు, ఖుర్మా, ఖైమా, షోర్బా, షికంపూరీ కావలసినవన్నీ ఉన్నవి బాగా తినవచ్చును.” 


మియా : నాకు కిచిడీయే కావాలా. మీరేమన్నా అనండి బయకలంటిన 
గర్భిణివలె నాకు దానిపైన ఇంతా అంతా అనరాని మజా పుట్టుకొని వచ్చింది సర్మార్‌! 


ఖాను : అయితే ఇప్పుడే తయారుచేయిస్తాను. కొంచెం ఓపిక బిగపట్టవోయ్‌ 


భాయిజాన్‌! 
మియా : నాకు ఇప్పుడే కావాలె. 


ఖాను : అంతవరకు నీకేమికావాలో బజారునుండి తెప్పిస్తాను, అవి తింటూ 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 129 


వుండు. అంతలో కిచిడీ తయారగును. అరే, ఎవర్రా అక్కడ? తక్షణం బావర్చీకి 
కిచిడీ సిద్ధం చేయమని చెప్పేది. చిటికెల మీద చెయ్యవలె చెప్పు. 


మియా : ఇప్పుడైతే 50 టంకాలు ఇప్పించండి నాకు. కావలసిన సామాగ్రిని 
నేనే తెప్పించుకొంటాను. 


ఖానెజహా 50 సొన్నాటంకాలు తెప్పించినాడు. మియాసాహెబు వాటిని తీసికొని 
జోబిలో నింపుకొన్నాడు. కిచిడీ తయారు అగుచూవున్నది. కొంతసేపు ఆమాట ఈ 
మాట చెప్పినాడు. కిచిడీ తయారైంది. దాన్ని కడుపునిండా తిన్నాడు. తర్వాత 
మియాసాబు ఇట్లా అన్నాడు : “నాకు కడుపునిండి బరువైంది. ఏలాగా యింటికి 
పోవలెనో.” 


ఖాను : సరే. నా తబేలాలో మంచిగుర్రం, ఖాసాగుర్రం తెప్పిస్తాను. దానిపై 
ఎక్కిపో. 


మియా : అయితే తెప్పించండి. 
సైసు ఒకడు నమ్హా వేసుకొని పెద్ద గుర్రం ఒకటి తెచ్చి నిలిపినాడు. 


మియా : హుజూర్‌! దీనికి జీను లేదు. బరువు కడుపుతో దీనిపై ఎక్కి జారిపడితే 
ఎవరి కపకీర్తి చెప్పండి? 


par) 


జీను కూడా వచ్చింది. 


మియా : సర్కార్‌! ఈ గుర్రం నేనెక్కిన తర్వాత నా దగ్గరనే వుంచుకొనవలెనా 
లేక మళ్ళీ సర్మారు వారికి వాపసు పంపవలెనా? 


ఖాను : నీవే వుంచుకో! పో! 
మియా : అయితే దీన్ని సాకేదానికి నాతో అవుతుందా? మీరే ఆలోచించండి. 
ఖాను : ఒక సైసునిస్తాను. తీసుకవెళ్ళు. వాని జీతము కూడా నేనే ఇస్తానులే. 


మియా : అయితే హుజూర్‌! గుర్రం మామూలు దానా తింటుందా? ఏమేమి 
దీనికి పెట్టాల్నో తెలుపండి. 
లట 


ఖాను : ఏమీ లేదు. సెనగలు, బెల్లము, వెన్న ఇవి దినము రెండు పూటలు 
పెట్టాలె. 





180 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


మియా : అబ్బో! అట్లయితే నా కొంప తీసినట్లే! నాకే వెన్న లేకుంటే గుర్రానికేడ 
తేవాలే? 


ఖాను : సరే! అవికూడ నేనే సర్పరాహిచేస్తాలేవోయి, ఫికరు చేయకు. 


మియా : సర్మార్‌! ఇంకొక చిన్న మారూజా (విన్నపం) ఈ నమ్బా, ఈ జీను, 
చినిగిపోతే ఎట్లా అని సందేహము బాధిస్తుంది. చెప్తే కష్టం చెప్పకుంటే మరీ కష్టం. 


ఖాను : అవి నేనే ఇస్తానులే. ఇంకేమి సందేహము? 


మియా : ఇంకేమి సందేహులేదు కాని ఒక్కటే ఒకటి సందేహము 
మిగలిపోయింది. అదేమంటే ప్రతిదినము దాణాకు, జీతాలకు భత్తాలకు మీ దగ్గరికి 
నేను నౌకరీని పంపవలెనంటే నాకు ఆయాసమే, మీకు బేజారే అవుతుంది. అందుచేత 
నాకు ఒక జాగీరు వ్రాసియిస్తే బాగా వుంటుందేమో అనుకొంటాను. 


ఖానుగారు నవ్వుతూ సరే అని సంవత్సరానికి 5 వేలు వసూలయ్యే జాగీరొకటి 
బిదావూన్‌ జిల్లాలోనిది మియాగారి పేరిట వ్రాసి ఇచ్చినారు. అక్కడకీ మియా ఆశ 
తీరలేదు. అతడిట్లన్నాడు : “సర్కార్‌! బందగానె ఆలీ! ఇంక ఒక్కటే తుదికోరిక మీతో 
మనవి చేసు కోవలసింది వున్నది. నేను సర్మారువారి ఇంటికి పల్లకీలో వచ్చినాను. 
ఆరుమంది భోయీలు ఆ పల్లకీని మోసుకొని వచ్చినారు. పాపము, వారిలో ఏ 
ఒక్కరికైనా జీతము ఈ ఆరు నెలలలోగా నేను ఇయ్యలేదు. నా దగ్గర వుంటేగా 
వారికి ఇయ్యడానికి? 


ఖానుగారు తన ఖజానాపై నెలనెలకు భోయీలకు జీతాలిచ్చేదానికి హుకుం 
వ్రాసి ఇచ్చినారు. మియాగారు అంతట లేచి వంగీ వంగీ సలాములపై సలాములు 
వేసి హుజూర్‌ ఖానేజహాన్‌గారిని స్తోత్రము చేస్తూ సెలవు తీసికొని వెళ్ళినారు. 


చూస్తిరా! కిచిడీ మహత్తు. కిచిడీ పేరుతో గుర్రం, జీన్‌, సైసు, తుదకు జాగీరు 
కూడా వచ్చింది. అప్పటినుంచే హిందుస్థానములో కిచిడీ ప్రఖ్యాతి ఎక్కువైందని 
అంటారు నా వంటివారు కొందరు! 


® 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు శ 181 


బేతాళు సుల్తానుల భేటీ 


ఢిల్లీ సుల్తానుల కాలము అంతరించిపోయెను. ఆ సమయములో సర్దుబాటు 
చేసుకున్న రాజ్యాల మీద రెసిడెంటులు సవారి అయివుండిరి. 1864 క్రీశ. లో బెధు 
సుల్తానగు నవాబ్‌ వాజిదలీఖాన్‌ అనేవారు మినుకు మినుకు మంటూ రాజ్యం 
పాలించుతూ వుండిరి. అతడు పదారణాల మొగలాయి మనిషి. దర్పము కలవాడు. 
నమ్మినవారికి ఏమిచ్చినా లోపం లేదనేవాడు. కాని నమ్మకం కలవారే ఆయనకు 
కనిపించకపోయిరి. అతనికి భార్యలు లెక్కవేసి చూస్తే 125 మంది బేగములండిరి. 
తనకు పుట్టిన పిల్లలనందరిని లెక్కపెట్టించి పిల్లల పేర్లు, తల్లుల పేర్లు, వారి వారి 
వయస్సులు, పుట్టిన తిధులు ఈ వివరాలన్నీ (వబాయించినాడు. కొనా మొదలు 500 
మంది ఆడమగ సంతానమని నికరంగా తేలింది. ఈ సంతానమే ఆయనకు 
సంతాపహేతువైంది. ఏ పెండ్లాం ఏం మందు పెట్టుతుందో, ఎవరెప్పుడు తనను 
పొడిచిపోతారో, యెవరు తన తక్తును ఆక్రమించుకొంటారో అనే అనుమానాలు 
ఆయన ఒంటబట్టినవి. నవాబుగారి వద్ద గులాములున్నారు. జనానా కాపరులగు 
హిజ్ఞాలున్నారు. వినోదాలు కలిగించే స్తుతి పాఠకులున్నారు. హితవు చెప్పే చిన్న పెద్ద 
వజీర్లున్నారు. అందరిపై నవాబుగారికి అనుమానమే. 

“సర్మార్‌, వాడు లేడూ ఫలానా గులాం, దాన్ని ఫలానా బేగం తమకీ అపాయం 
జేసేదాన్మి ఏర్పాటుచేసిందట హుజూర్‌!” అని ఒకరు చెప్పేవారు. వానిపైన వీడు, 
వీనిపైన వాడు పితుర్లు చెప్పుతుంటే నవాబు గారికి ఒళ్ళంతా సందేహాలతో తూట్లు 
పడినట్లు అయింది. 


నవాబుసాబ్‌ గారు మంచం పట్టినారు. అన్నం తెస్తే ప్రతి తట్టలోని భోజన 
పదార్థం కొంచెం కొంచెం కుక్కలకు వేయించి, వాటికే మిన్నీ అపాయం లేకుంటే 
తర్వాత తాను తినేవాడు. తుదకు నీళ్ళు కూడా యిస్తే యెదుటివారికి సగము తాపి 





132 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


తర్వాత తాను తాగేవాడు. హకీములు హాజరైనారు. తమకు తోచిన మందులంతా 
యిచ్చినారు. నవాబుగారికి రోగమింకా ముదిరింది. తాను పరుండిన గది 
అమాంతముగా తనమీద పడుతుందో యేమో అని కూతలు పెట్టును. రాత్రి నిద్రపోతే 
యెవ్వరైనా గొంతు పినికిపోతారేమో అని రాత్రంతా జాగరణ చేయడం 


మొదలుపెట్టినాడు. పగలు రాత్రి అయింది. రాత్రి పగలు అయింది. 


నవాబుసాబు వద్ద ఒక గులాం “రజా అనేవాడుండినాడు. వాని అదృష్టమేమో 
కాని వాడంటే నవాబుకు విశ్వాసం ప్రేమ అపారంగా ఉండేది. ఒకనాడు నవాబుగారు 
చాందినీ మంచంపైన మూరడెత్తు మెత్తల మీద శరీరం వాల్చినాడు. నాలుగు బారల 
పొడవు బెత్తము గొట్టంపై పట్టు జలతారు నగిషీ పనిచేసిన హుక్కా పీకెను నోట్లో 
పెట్టుకొని గుడగుడా అని పీల్చి సుగంధంతో కూడిన పొగను విడుస్తూ ఉన్నాడు. 
కస్తూరీ, ఖిమాం, జర్జా యింకా యేమేమో సుగంధ ద్రవ్యాలసారంతో నింపిన 
తెల్లనాకులు పాన్‌బీడా నములుతున్నాడు. నోట్లో యెర్రని రసం నిండినది. మంచం 
కింద ఉండే ఉగల్‌దాను (తమ్మపడిగె) యిటు పట్టు అను అర్థం వచ్చే సంజ్ఞ చేసినాడు. 
మంచం చుట్టూ ఆ[్రితవర్గంలో ఉండే చిల్లర నవాబులు, జంగులు, బహద్దరులు, 
కూర్చోని ఉండినారు. ఇద్దరు ఆశ్రితులొకేతడవ ఆ ఉగల్‌దాసును నవాబు నోటివద్ద 
పట్టినారు. వారిలో ఒకడు 'కాజిబలీ' ఇంకొకడు “అబ్బురహ్హాన్‌'. 


తాంబూల రసాన్ని తమ్మపడిగెలో ఉమ్మించి హుక్కా పీల్చుచు నవాబు 
గారిట్టన్నారు : “రజా! నాకింక యీ మందులు చాలును. ఈ హకీములంతా వ్యర్ణులు. 
ఇంకేదైనా ఉపాయం ఆలోచించురా ఒరే రజా!” 


“ఖుదావంద్‌, ఈ ఖానాజాద్‌ గులాం మనవిని చిత్తగించాలె. మా స్వామికి ఈ 
బీమారి వచ్చినప్పటినుండి మాడొక్కకన్నం వంటడంలేదు. కంటికి నిద్ర వచ్చేది లేదు. 
మా యజమాని బీమారీ మార్చుకొనేదాన్మి అల్లా సెలవిస్తే ఈ ఛణం ఈ నమ్మక్‌ 
హలాల్‌ గులాం సర్కారు పానం పైన సద్దా అవుతుండే. కాని (చేతులు పిసుకుకుంటూ 
ఏడ్పు మొగముతో) నేను మజుబూరు ఉన్నాన్‌ మాబాప్‌! అయితే ఒకమాట. సర్మారువారి 
గ్రహాలేమో వక్రించినట్లున్నవి. ఏ జోస్యునికైనా సర్మారువారి జన్మపత్రిక చూపించితే 
బాగుండెను” అని రజా చెప్పుకొన్నాడు. 


“ఏదైనా జిన్‌, పిశాచి, సర్మారుపై ద్వేషం చేసి వుండవచ్చును” అని కాజిబలీ 
అన్నాడు. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు శ 188 


“గులాంవాడైనా రజా మంచి సర్దారు ఆలోచన చెప్పినాడు” అని అబ్బుర్రహమాన్‌ 
అన్నాడు. 


“అరే, రజా, నేను మౌల్వీ షాహిద్‌గారికి నా జాతకం ఇదివరకే చూపించినాను. 
శనిగ్రహం బాగాలేదని చెప్పినారు. శాంతి పెట్టించినాను. ఏమిన్నీ ఫాయిదా 
లేకపోయింది” అని నవాబు వాజదలీ అన్నాడు. 


కాజిబలీ- “సర్కార్‌! తప్పకుండా ఇది జిన్‌. పరీలదుష్మార్యమే.” 


అబ్బుర్రహ్మాన్‌- “పూర్వం జహాంగీరు పాషాకు ఇట్లే బీమారి వచ్చింది. 
హిందుస్థానీ, అరబ్బీ, ఈరానీ హకీములంతా మందులిచ్చి పోరాడినారు. ఏమిన్నీ 
లాభం లేకపోయింది. అప్పుడు ఒకాయన ఇట్లన్నాడు : ఫకీర్లను పిలిపించి 
మంత్రించండి” అని. అదే ప్రకారం చేయించినారు. ఒక ఫకీరు మంత్రించి జిన్నులను 
పారదోలి పాషాను బాగా చేసినాడు.” 


నవాబు- “అట్లయితే మంచి మంత్రగాన్ని వెతుకండి.” రజా అదేపనిగా 
ఫకీర్లను, మంత్రగాండ్లను వెతికించుటలో చాలా శ్రద్ధ వహించినాడు. రెండు మూడు 
దినముల తర్వాత కాజిబలీ నవాబు వద్ద సెలవడిగినాడు : “నా అక్కయొక్క అత్తయొక్క 
మామ ఉన్నాడే, అతని చిన్నాయిన కొడుకు చాలా బీమారీ అయినాడు. నన్ను వెంటనే 
రమ్మన్నాడు. రెండు నెలల సెలవు ఇప్పించండి” అని నవాబుకోరి సెలవు పొంది 
వెళ్ళిపోయినాడు. మరి రెండు దినాలకు అబ్బుర్రహమాన్‌కు ఒక ఆపత్తు సంభవించెను. 
ఆయన పెద్ద భార్య తల్లిగారి యింటికి నీళ్లాడబోతే అచ్చట ఆమెకు పాముపిల్ల పుట్టిందని 
వర్తమానం వచ్చింది. ఆ పిల్ల చావకుండా ఇంకా టబ్రతికేవుందట. “హుజూర్‌! నేను 
చేసుకున్న పాపం ఇట్లా పండింది. పోయి చూచి వస్తాన్‌, సెలవియ్యవలె” అని అతడు 
వెళ్ళిపోయినాడు. ఇక్కడ రజా ఊరూరికి మనుషల పంపి మంత్రవేత్తలైన ఫకీర్ల 
వర్తమానాలు తెప్పించుకుంటూ వచ్చినాడు. అందుకుగాను 5000 రూపాయీలు ఖజాన 
నుండి ఖర్చైనవి. తుదకు వారం దినాల తర్వాత 'కఛౌఛాషరీఫ్‌” అనే ఊరినుండి 
దర్గా సజ్ఞాదా అయిన షావలీ అనే ఆయన ఒక జాబు వ్రాసినాడు. అందలి విషయం 
ఏమంటే, “పాదుషాగారి రోగం సామాన్యమైంది కాదు. జీన్‌ పట్టిందని మా విశ్వాసం. 
మేమే బాగుచేస్తుంటిమి కాని మా గురువుగారగు షాః అబ్బుల్లాగారు నాకు సెలవియ్యలేదు. 
అయినా ఆ వృద్దులు ఈమధ్య మీ లక్నోలోనే ఉన్నారు. వారిని ఆశ్రయించండి.” 





184 సురవరం ప్రతాపరెడ్డి కథలు 


నవాబు వాజదలీఖాన్‌ దర్బారు జరుగుతూ ఉండింది. నవాబుగారికి 
సంగీతమంటే చాలా ప్రీతి. స్వయంగా టుమ్రీలలో ప్రవీణుడు. కవులు, గాయకులు, 
సానులు మున్నగు వారంతా జతగూడినారు. డోం జాతి వాడుగా ఉండి నౌముస్లిం 
అయిన గులాం రసూల్‌ అనేవాడు నృత్యశాస్త్ర ప్రవీణుడు. భంగీవాడై నౌముస్లిం 
అయిన అబ్బులా అనేవాడు సారంగు వాయించేవాడు. చమార్‌ వంశమువాడై యుండిన 
ఖాసీం తబ్లాలో చండప్రచండుడు. వీరంతా సభల నలంకరించి సంగీత విద్య ప్రకటించు 
చుండిరి- ఆ సమయంలో సాదిఖ్‌ అలీ అనేవాడు ఇట్లన్నాడు : “సర్మార్‌! కాన్ఫూరునుండి 
జోహ్రాజాన్‌ అనే పేరుగల ప్రసిద్దురాలైన బోగముది హుజూర్‌ వారి దర్శనానికి వచ్చి 
బయటి వసారాలో కాచుకొని వున్నది. ఏమి హుకుం?” నవాబుగారు హుక్కా పీల్చినారు. 
బంగారు వరఖులతో చుట్టిన పాన్‌ బీడాను నోట్లో పెట్టుకున్నారు. ఏమో జవాబిచ్చువారై 
యున్నారు. అంతలో తటాలున రజా హాజరైనాడు. నవాబు బోగందాని ముచ్చట 
మరిచిపోయెను. 'క్యారే రజా, ఏం వార్త అన్నాడు. 


రజా : “ఖుదావంద్‌! మీతో మనవి చేసియుంటికదా ఫకీరు షాః అబ్దుల్లా విషయం” 
ఆయనను పట్నమంతా గాలించి వెతికించినాను. ఆయన ముఫ్తీగంజులో ఉన్నాడని 
పత్తా తెలిసింది. అయితే అతడు శతవృద్దుడు. గొప్ప వలీ. ఎవరినిన్నీ లక్ష్యపెట్టడు. 
మనం రమ్మంటే రాడు. పొమ్మంటే పోడు. ఆయన వద్దకు మనమే పోవలసి వుంటుంది.” 


నవాబు- “అట్లయితే మనమే పోదాం. గురువారం రాత్రి 11 గంటలకు 
పోదాం. ముందే ఫకీరు షా గారికి చెప్పి అంతా ఏర్పాటుచేయి” 


రజా- “జో హుకూం సర్మార్‌!” 


గురువారంనాడు సరిగా 11 గంటలకు, నవాబున్ను రజాయున్ను షా సాబ్‌ 
యింటి తలుపు తట్టినాడు. 


ఒక 30 ఏండ్ల యువకుడు తలుపు తీసినాడు. 
“ఫకీరుషాఃసాబుగారున్నారా?” అని రజా అడిగినాడు. 
“వారు సమాధిలో నున్నారు” అన్నాడు యువకుడు. 


రజా- “హుజూర్‌! నవాబ్‌ వాజిదలీఖాన్‌ బహద్దరు సుల్తాన్‌ జానె ఆలంగారు 
విజయం చేసి ఉన్నారని చెప్పు.” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 185 


యువకుడు గుడ్లు మిటకరించినాడు. తత్తరపాటుతో లోపలికురికినాడు. 
మరికొంతసేపటికి వలీగారిని వెంటబెట్టుకొనివచ్చినాడు. వలీఫకీర్‌ షాః అబ్బుల్లాకు 
జేనెడు తెల్లగడ్డం. 80 ఏండ్లు సూచించే వాలకం. కనుబొమ్మలు కూడా నరిసినవి. 
గూని వచ్చింది. తెల్లని బొందెలు నిలువుటంగీ తొడిగినాడు. మెడలో గోలుగుండ్లంత 
పచ్చని పూలదండ వేసుకున్నాడు. ఎడమచేతికట్టెపై ఊని నడుస్తు వచ్చినాడు. కుడిచేత 
తెల్లని ముత్యాలంత తెల్లపూసల (తప్పి) జపమాల తిప్పుతూ వచ్చినాడు. నవాబుగారిని 
తగిన గౌరవాలతో ఇంట్లోకి తీసుకొనిపోయినాడు. దీపాలు రెండు మినుకుమినుకు 
మంటూ నవాబుగారి తెలివికి చాటునవ్వు నవ్వినట్లుగా వెలుగుతూ వుండినవి. 
నవాబుగారు వలీషా ఎదుట మోకాళ్ళపై కూర్చున్నారు. 


“హుజూర్‌! మీకు కలిగిన అవస్థనంతా గుర్తించినాను. దానికి తగిన 
ఉచ్చాటన ఈ రెన్నాళ్ళనుండి చేయుచునే వున్నాను” అని షాసాబు అన్నాడో లేదో 
మిద్ది పైభాగాన పిడుగులు పడినట్లు ఉరిమినట్లు దంపుడు పోటు 10 మంది ఏకధాటిగా 
వేసినట్లు ధ్వనులు వచ్చినవి. నవాబుగారు తనపై మిద్దె అమాంతముగా పడుచున్నదని 
నెత్తిపట్టుకొని ఒదిగి కూర్చున్నారు. ఇంతలో ప్రక్మగదిలో గొప్ప ధ్వనులైనవి. యువకుడు 
దబదబ ఉరుకుతూ షాసాబు వద్దకు వచ్చి “ఉస్తాద్‌ జీ! నన్నెవరో మంచం మీదనుండి 
క్రింద పారవేసి మంచం వెలకిలవేసి నా గదిలోని సామానంతా ధ్వంసం చేసి 
మాయమైనారు” అన్నాడు. చూతాము పదా అని అందరును ఆ గదికి వెళ్ళినారు. 


గదిలో పగిలిన చీనీ సామానులు, చినిగిన పుస్తకాలు, తలక్రిందైన మేజులు, 
మంచము, పగిలిన పెట్టెలు కనబడినవి. మరల పైభాగంలో ధ్వని అయింది. అదేమో 
చూతాము పదా అని పైకి వెళ్ళినారు. ఏమిన్నీ లేదు. 


“ఇదేమి షాసాబ్‌. అలీఫ్‌ లైలా కథలాగా ఉంది” అన్నాడు రజా. 
“మీరు సూరాపాతెహా చదువండి, నేను అమల్‌ చదువుతాను” అన్నాడు వలీషా. 


ముగ్గురున్నూ అంజలి పైకెత్తి మిద్దెవంక మోరలు పెట్టి గాఢమగు భక్తితో 
మంత్రాలు గొణుగుకొన్నారు. 


ఒక్క నిమిషంలోనే “సలామలేకుం” అని ధ్వని వచ్చింది. 


“అస్సలామలేకుం” అన్నాడు షాఃసాబు. 





136 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“షాసాబు, ఈ నవాబును వెంటనే పంపివేయి. నీతో రహస్యముగా మాట్లాడే 
దుంది” అన్నదా ధ్వని. 

నవాబు నెత్తి వెంట్రుకలు ఇనుపతీగెలవలె సన్నని సూదులవలె నిట్టపొడుచు 
కున్నవి. గుండె దడదడా గోడగడియారం గొట్టినట్లు కొట్టుతూ ఉంది. శరీరమంతా 
ఎలెక్టిక్‌ షాకు తగిలిందా అన్నట్లు వేధపొందింది. చలికాలంలో బావిలో నూకబడిన 
కుక్కవలె గజగజ వణకిపోయినాడు. కనుగుడ్లు త్రిప్పి త్రిప్పి నాలుగు దిక్కులా చూస్తూ 
కూర్చున్నాడు. 


“నవాబు బహదర్‌ జీ, మీరు ఇంటికిపోండి. రేపు వర్తమానం నేనే అంపుతాను” 
అన్నాడు షాసాబు. 


బ్రతుకుజీవుడా అని నవాబు లేచి రజాతో కూడ బయటపడి షక్రాంలో ఎక్కి 
దేవిడీబాట పట్టినాడు. ఒక మైలు దూరం పొయ్యేవరకు గుండె స్వస్థానానికి రాలేదు. 
అప్పుడిట్లన్నాడు : “రజా! ఈ వలీ చాలా అసాధ్యుడుగా ఉన్నాడు. అదంతా ఏం 
గడిబిడరా? నాకు తూర్పు పడమర తోచకపోయింది.” 


రజా- హుజూర్‌! ఆ ధ్వనులంతా అమీరుజ్జిన్నాత్‌ (బేతాళుని) యొక్క లీలలు. 
నవాబు - “అట్లనా?” 


రజా- “సర్మార్‌, మన గ్రహచారం యింక వదలిపోతుంది. ఈ వలీ అనుగ్రహం 
వుంటే అన్నీ సవరణ అవుతుంది.” 


నవాబు- అరే, వేలు లక్షలు కావలిస్తే యిచ్చేయ్‌. ఏమిన్ని లోభం చూపించవద్దు. 
ఆయనకు కోపం రాకుండా చూచుకో. 


రజా- జీహుజూర్‌! 

మర్నాడు షాసాబు శిష్యుడైన యువకుడు (వాని పేరు ముర్తజా) యిట్లు రజా 
పేర జాబు వ్రాసినాడు : 

“జనాబెమన్‌! 


షాఃసాబుగారు నిన్న అమీరుజ్జిన్నాత్‌ యొక్క ప్రథమభటుని కలిసినారు. అతడే 
అంత గడబిడ చేసిపోయినాడు. జానే ఆలం నవాబు జహద్దరుగారితో మా షాసాబును 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 187 


ఏమిన్నీ జోక్యం కలిగించుకోవద్దని చెప్పినారు. అయినా మా గురువులవారు వినలేదు. 
శ్రీ నవాబుగారికి పట్టిన భూతాన్ని విడిపించవలెనంటే ఈ క్రింది వస్తువులు వెంటనే 
పంపించేది. ఎల్లుండి శుక్రవారం నాడు మా గురువులవారు ఈ పరికరాల 
నుపయోగించుచు మంత్రోచ్చాటనకు కూర్చుందురు. 

వస్తువుల పట్టీ : 


గులాబీ అత్తరు తెల్లనిది 1 సేరు 


చమేలీ అత్తరు 1 సేరు 
లోభాన్‌ 1/2 మణుగు 
తెల్లని మేకలు 72 

తెల్లని పొట్టేండ్లు 72 
పట్టుబట్టలు 144 థానులు 
షీరీని 1/2 మణుము 
తెల్లనిజవాహిర్‌ 1 వరుస 
వెండి యిటికెలు 144 


అన్ని తెల్లని వస్తువులే. భూతాలకు తెలుపే ప్రియం. వీటిని ఈనాడే పంపేది. 


ఇట్లు, 
ముర్తజా.” 


నవాబుగారు పట్టీని సరిగా చూడనైనా చూడలేదు. “దేదేవ్‌” అని పట్టీపై సంతకము 
పెట్టి కోశాధిపతికి పంపినారు. ఖజానా పెద్ద పట్టీని చూచి తెల్లబోయినాడు. అన్ని 
తేవచ్చును కాని తెల్లగులాబీ అత్తరు యెక్కడినుండి తెచ్చేది? రజా వానికి సాయపడినాడు. 


“8000 రూపాయలు పంపు. నేనే తెప్పించి పంపుతాను. తక్కువపడితే ఇంకా 
పైకం తెప్పించుకుంటాను” అన్నాడు. అట్లే 8000 రూపాయలు పంపబడెను. 


షాసాబు మంత్రాలు తంత్రాలు చేస్తూ కూర్చున్నాడు. మూడు దినాలైంది. 
నాల్గవదినం రజాయున్ను నవాబున్నూ షాసాబు దర్శనానికి పోయినారు. ఇంకేముంది. 
షాసాబు మూల్లుతూ నిండా ముసుగు పెట్టుకొని మంచంపై పడి ఉన్నాడు. నవాబుకు 
చాలా విచారం గలిగింది. 





138 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


రజా- షాసాబ్‌! క్షేమంగా ఉన్నారా? 


షా- ఇంకెక్కడి క్షేమమయ్యా? జన్నుల అమీరు యొక్క సేనాని నాపై కోపం 
వహించి మూడు తావుల పొడిచి పోయినాడు. 


షావద్దనుండే ముర్తజా తిన్నగా పచ్చడం తీసి షాసాబు ఒంటిమీది గాయముల 
చూపించినాడు. 


నవాబు- అరే అల్లా! అరే అల్లా! ఇదంతా నా మూలాన్నే సంభవించింది 
కదా! వలీసాబ్‌! ఫికరు చేయవద్దు, మంచిపేరైన హకీమును పంపి బాగుచేయిస్తాను. 


నవాబు- అరే అల్లా! అరే అల్లా! ఇదంతా నా మూలాన్నే సంభవించింది 
కదా! వలీసాబ్‌! ఫికరు చేయవద్దు, మంచిపేరైన హకీమును పంపి బాగుచేయిస్తాను. 


అదే ప్రకారం దేవిడీకి వచ్చి నగరంలోని ప్రసిద్ధ హకీమును పంపి చికిత్స 
చేయించినాడు. 10 దినాలకు షా సాబుకు బాగైందని వర్తమానం వచ్చింది. 
నవాబుగారు చాలా ఆనందించి హకీముకు 1000 రూపాయలు ఇనామిచ్చినాడు. 
ముదుసలి షా సాబు ఇప్పుడైనా ఊరకుండ గూడదా? మళ్ళీ మంత్ర ప్రయోగాలకు 
సిద్ధమైనాడు. ఈ తడవ అమీరు జిన్నాతును నేరుగా పిలిపించుతాను చూడు నా దెబ్బ 
అన్నాడు. దానికిన్ని పరికరాలు కావలెను. మొదటి పట్టీ అంత మూడంతల సరుకుల 
పట్టీ వ్రాయించి పంపినాడు. రజా 2500 రూపాయీలు ఖజానా నుండి తీసుకొని 
పోయినాడు. మరల షా సాబు మూడు దినాలు దీక్షతో కూర్చున్నాడు. తుదకు విజయం 
పొందినాడు. జిన్‌ సామ్రాట్టు ప్రసన్నుడైనాడు. నవాబుగారికి కూడ ఆ నెల 
అమావాస్యనాడు మధ్యరాత్రి 12 గంటలకు షా సాబు ఇంట్లో దర్బారు చేసి దర్శనం 
ఇస్తానని షా సాబుకు వాగ్గానమిచ్చినాడు. ఈ వార్త నవాబుగారికి తెలియగానే వారు 
ఆనంద సంభ్రమాలలో మునిగిపోయినారు. వారం దినాలకు ముందునుండే సన్నాహాలు 
ప్రారంభమైనవి. జిన్‌ సామ్రాట్టు నెట్లు కలువవలెను? పాదుషా అయిన తాను సలామెట్లు 
పెట్టవలెను? అచ్చట తన స్థానమెద్ది? ఏమేమి మాట్లాడవలెను? ఆయనను సంతోషపెట్టే 
మార్గం ఏది? ఆయనకు ఏమేమి నజరానా లియ్యవలెను? ఏమన్నా తక్కువైతే చేసిన 
ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది కదా! శ్రీవారొక్కరే ఆ పిశాచనాథునితో కలువవలెనా? 
లేక వెంట పరివారాలను తీసుకొని పోవలెనా? ఇట్టి ప్రశ్నల పరంపరలకంతా తగిన 
నిర్ణయం దర్చారీ అధికారులతో ఆలోచించి నిర్ణయించు కొన్నాడు. తుదకు నిర్ణయం 





సురవరం ప్రతాపరెడ్డి కథలు + 189 


అయినదేమంటే- ఇదివరలోవలెనే కేవలం రజాయున్ను నవాబున్ను పోవలెను. నజరానా 
నవాబుగారి దర్జాకున్ను పిశాచనాథుని దర్జాకున్ను తగినట్లుగా ఉండవలెను. అందుచేత 
కొన్ని రత్నాలహారాలు, అత్తరు, నాలుగైదు నూర్ల థానుల పట్టువస్త్రాలు, ఒక ఖురాన్‌ 
షరీఫ్‌ ఖలీ పుస్తకం, పెద్ద ముత్యాల జపమాల మొత్తానికి 50 వేలకు తక్కువగాని 
కానుకలు స్వయంగా పసందుచేసి తట్టలతో పెట్టించి తాను 12 గంటలకు షాసాబు 
ఇంట హాజరైనాడు. 


నవాబుగారు జిన్‌ దర్భారులో దాఖల్‌ అయినారు. ఆ దర్బారు కండ్లకు 
మిరుమిట్లు కొలుపుతూ ఉండింది. గది అంతా దీపాలతో జిగజిగా మెరుస్తూ ఉంది. 
అత్తరు సువాసన వూదుపొగ నిండి ఉండింది. పూలహారాలు కుప్పలుకుప్పలుగా పడి 
ఉన్నవి. జిన్‌ సామ్రాట్టు పెద్ద సింహాసనముపై కూర్చున్నాడు. భారీ మనిషి, మూరెడు 
గడ్డం, కండ్లపై ముక్కుపై నల్లనిబట్ట మూత పట్టినాడు. నెత్తిన పగిడీ వంటి కిరీటముంది. 
నవాబుగారికి జిన్‌సామ్రాట్టుగారు స్వాగతమిచ్చినారు. ఉభయ పార్వ్వాలలో 
మోహనాంగులు చామారాలు వీచుచున్నారు. గానము ప్రారంభమైంది. జిన్‌ సామ్రాట్టు 
ప్రసన్నుడై ఏంకావాలె అడుగు ఇచ్చినాను అన్నాడు. 


షాసాబు- జానెఆలం మా హుజూర్‌ బెధ్‌ నవాబుగారికి ప్రాణదానం చెయ్యండి. 


జిన్‌- ఊం నేననుకున్నాను. నీవిదే అడుగుతావని. బిరాదరెమన్‌! నవాబు 
సాహెబ్‌! నీ రోగాన్ని నేను గుర్తించినాను. నీవు చేసినంత అనుభవించుతున్నావు. 


నవాబు- నేనేం తప్పు చేసినాను. సెలవియ్యండి. 


జిన్‌- ఒక సంవత్సరం క్రిందట జోహ్రాపరీ అనేది మాలోకం భోగాంగాన. 
అది మీ సంగీతాన్ని మోహించి మీ దర్బారుకు వచ్చి దర్శనం అడిగితే మీరు పలుకకనే 
పోయినారు. 


నవాబు- నాకీసంగతి బొత్తిగా జ్ఞాపకం లేదు. ఎట్లు పొరప్తాటైందో యేమో! 


అయినా దానికి పరిహారం లేదా! 


జిన్‌- ఎందుకులేదు? గోమతీనది అవతలితీరాన ఉండే షహీదు మర్గు యొక్క 
గోరీవద్దనుండు రావిచెట్టుపై ఆమె ప్రతి శుక్రవారం ఉండును. అచ్చటికి 5 మారులు 
నజరానా పంపించవలెను. ఆమె దాన్ని తీసుకుంటే ప్రసన్నురాలైనట్లు నిన్ను ఇంక 
వదలిపోతుంది అన్నమాట! 





140 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


నవాబు- ఎంత నజరానా ఇచ్చుకోవాలె? 

జిన్‌- సుమారు ఒక లక్షరూపాయీలు ఇచ్చుకోవలెను. 

నవాబు- చిత్తం అని సెలవు తీసుకున్నాడు. 

ఈ కార్యకలాపాలన్నీ ముగిసేవరకు 5 నెలలు పట్టినవి. 2 లక్షలకు పైగా 
ఖర్చయినవి. 


ఒకనాడు ఆయన ప్రియమైన భార్య నవాబుతో ఇట్లన్నది : “నాతోడు మీరు 
కోపపడరు కదా? మిమ్ములను మోసం చేసి రజాగులాంగాడు మీకేమో దయ్యం 
పట్టిందనీ దాన్ని వదలించుటకు ఏమేమో మంత్రాలు చదువాలె అని చెప్పి అంతా 
వాడున్ను మిమ్ము క్షౌరం చేసినారు. తెలిసిందా” 


నవాబు- ఛీ ఏం మాట? రజావంటి విశ్వాసపాత్రుడు మరొకడు లేడు! 


రెండవదినం జెధు సంస్థాన రెసిడెంటు అయిన మిస్టర్‌ వర్డ్‌ అనువారు 
నవాబుగారిని కలిసి యిట్లన్నారు : “మీకు పట్టింది దయ్యం కాదు. పిశాచం కాదు. 
మిమ్ము పట్టినవారు రజాయున్ను కాజబలీయున్ను, అబ్బుర్రహిమానున్ను సాధికలీయున్ను 
అయియున్నారు. వారంతా యీ వేషాలు వేసి మిమ్ము మోసగించినారు.” 


నవాబు- కాజబలీ, అబ్బుర్రహిమన్‌ సెలవుపైన చాలాకాలం ఉండిరి. 


రెసిడెంటు- ఈ వేషాలు వేసేదానికి సెలవు తీసుకొన్నారు. వారితో నీ 
రజాగులాం కూడా కలిసినాడు. 


నవాబుగారికి రెసిడెంటుగారిపైన కోపం వచ్చింది. తాను నమ్మినవాడు ద్రోహి 
అట. తాను మూర్చుడట. ఇదే కదా రెసిడెంటు మాటల అర్థము? 


మరునాడు మొత్తం నగరవాసులంతా తన స్వతంత్ర సామర్ధ్యాన్ని బాగా 
చూడవలెననే అభిప్రాయంతో నాలుగు గుర్రాల బగ్గీలో రజా గులామును తన ప్రక్ష్మన్నే 
కూర్చోబెట్టుకొని జెధ్‌ నవాబుగారు వ్యాహ్యోళి వెళ్ళినారు. 


ప్ర 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు శ 141 


రంభ 


మహమ్మద్‌ ఆదిల్‌ షా బీజాపూర్‌ తుది కాలంలో రాజ్యం చేసినట్టి దక్కనీ 
సుల్తాను. అతడు క్రీ.శ. 1650 ప్రాంతంలోని అనగా నేటికి 300 ఏండ్ల క్రిందటి 
వాడు. 


అతడు చేసిన సాహస కార్యాలను, క్రూర కృత్యాలను, అందరూ మరచి 
పోయినారు. కాని ఆయన కట్టించిన గోల్‌ గుంబదు మాత్రం అతన్ని మరచి 
పోనివ్వకుండా చేస్తూ వున్నది. దాని విశేషం ఏమంటే ప్రపంచంలో నెక్కడ కూడా 
దాన్ని మించిన గుంబదు లేదు. 124 అడుగుల ఆవరణం, 178 అడుగుల యెత్తు, 
8225 చదరపు అడుగుల వైశాల్యం కలిగివుంది. చుట్టూ రెండామడల వరకు ఆ 
గుంబదు చూపరులకు కనిపించుతూ ఉన్నది. ఆ గుంబదు క్రిందనే తన యిరువురి 
భార్యలతో అమహమ్మద్‌ ఆదిల్‌ షా గోరీలో శాశ్వత నిద్ర చెందియున్నాడు. ఆదిల్నా 
గోరి ప్రక్కనే ఒక చిన్న గోరి యున్నది. దానిలో అతని ఉంపుడుకత్తె అయిన రంభ 
యొక్క భౌతిక శరీరముంచబడినది. 


రంభ ఒక సాధారణమైన భోగముది. ఒకనాడు సుల్తాను వారి దర్బారులో 
పాట పాడేదానికి వచ్చింది. చూచీ చూడడంతోనే సుల్తానుగారికి ఆమెపై ఓర్చుకో 
రానంత గాఢమగు (పేమ నాటుకపోయింది. రంభ కప్పుడు పదారేండ్ల ప్రాయము. 
గులావీ వన్నె మనిషి కోలముఖం, దిట్టమైన శరీరం, నిగనిగలాడే లావణ్యం, నల్లని 
కన్నులు. కాటుక అంటించినందున అవి మరీ ఆకర్షణీయమై లోభనీయమై కాటుక 
పిట్టపిల్లల వలె మిలమిలలాడుతూ వుండినవి. బారడేసి జడ, దాన్ని రెండు పాయలుగా 
అల్లి రెండు భుజాలపైనుండి స్తనాలమీదుగా జారవిడిచి యుంచింది. ఢాకా 
పట్టులాగున్ను దానిపై జలతారు అంచులు గల లంగా యున్ను కట్టింది. చెవులనిండా 
రత్నాల పోగులే. కంఠం నిండా ముత్యాలహారాలే. ఆమె యేదిక్కు చూస్తే ఆ దిక్కు 





142 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


సమ్మోహనాస్తాలు విడిచిందన్నమాటే! కంఠ మాధుర్యం, హస్త విన్యాసాలతో కూడిన 
అభినయం, వహ్వా అని పాదుషా అనగానే ముసిముసి నవ్వులతో అభినయమూ 
అన్నట్లుగా వినయవిధేయతలతో కొద్దిగా నమ్రయై చేయు సలాములు, దర్భారీ 
మర్యాదలు, ఇవన్నియు ఈ పడుచు ఎట్లా నేర్చిందో యేమో కాని ఆదిల్‌షా దేవిడీ ఆ 
గడియలో జన్నత్‌గా మారింది. పాట ముగిస్తూనే పాదుషా ముక్తసరుగా “తఖ్లియా” 
అన్నాడు. దర్భార్‌ బరఖాస్త్‌. రంభాపరీ పాదుషాగారి జనానాలో దాఖల్‌. 


ఆదిల్నాకు ఇదివరకే ఇద్దరు పట్టపు భార్యలున్నారు. వారికి ఈ కొత్తసవతి 


సహింపరానిదైంది. 


ఈ పోరుపడలేక రంభకు గాను ఒక ప్రత్యేక ఇంద్రభవనమే కట్టించినాడు. 
అది యేడంతస్తుల మేడ. ప్రతి అంతస్తులోను నానా విధాల చిత్రాలు, అద్దాలు, 
అందాలు అమర్చబడినవి. క్రింది అంతస్తులో సుల్తానునూ రంభనూ గచ్చు గోడపై 
రంగు రంగుల చిత్రాలతో చిత్రించినారు. ఈ మేడపేరు “సాత్‌ మంజిల్‌”. రంభతో 
పాదుషా మాసాలను నిముషాల వలె ఆనందంతో గడిపినాడు. ఇట్లా కొన్ని సంవత్సరాలు 
గడిచినవి. వీరిద్దరూ ఆనందంగా ఉన్న కాలంలోనే పాషా గోల్‌ గుంబదు కట్టించినాడు. 
ఎన్నెన్నో మహలులు కట్టించినాడు. బంగారు సింహాసనాన్ని సిద్ధం చేయించి దానిపై 
దర్బారు చేసినాడు. ప్రజలు కూడా ఆయనను గౌరవించినారు. 


మహమ్మద్‌ ఆదిల్‌షాకు బీజాపూర్‌ నగరం విడిచిపోవలసి వచ్చింది. తన 
రాజ్యంలో సంచారం చేసి శత్రువులతో పోరాడి రాజ్యంలో శాంతిస్థాపన చేసి తిరిగి 
నగరం చేరుకొనేవరకు చాలాకాలం పట్టింది. ఆయన తిరిగి వచ్చేవరకు జనానాలోని 
సుల్తానులు (బేగములు), ద్వారపాలకులు, ఆభ్రితులు, మున్నగువారంతా కలబలుకుకొని 
రంభపై నేరాలు మోపినారు. 


“సర్మార్‌, మా అధిక ప్రసంగాన్ని క్షమించవలె. బేగం రంభా గార్కి సర్మారుపైన 
పూర్వంవలె ప్రేమ లేదు” అని ఒకడు, 


“ఎంతైనా బోగంది బోగముదే. ఖాందానీ స్రీ ఖాందానీ స్త్రీయే. పుట్టిన నాటి 
గుణం గిట్టిననాడే పొయ్యేది” అని పెద్ద బేగంగారు, 


“మా ప్రియమైన యజమాని చేపట్టె కదా అనైనా తెలివి లేకపోయేదానికి. 
మా హుజూరెక్కడ, అది సహవాసం చేసిన గులాం యెక్కడ, ఇంతటి అవమానమా?” 





సురవరం ప్రతాపరెడ్డి కథలు ఢి 148 


అని చిన్న భార్య. ఈవిధంగా రంభపైన అందరున్నూ వ్యభిచారదోషం మోపినారు. 


పాదుషాకు శరీరమంతయు మండుకొని వచ్చింది. కండ్లనుండి నిప్పులు 
కురిసినట్లయింది. నోట మాట కూడా వెడలలేదు. రంభను సరిగా విచారించను 
కూడా లేదు. అగ్రహోద(గ్రుడైనాడు. రంభ తాను ఏ దోషమెరుగననిన్నీ అంతా 
కల్పనయే అనిన్నీ దీనంగా పరిపరివిధాల మనవి చేసుకొన్నది. కాని పాదుషాకు 
నమ్మకం కలుగలేదు. అంత గాఢంగా ప్రేమించినదాన్ని చేతులార ఎట్లు చంపవలెను? 
ఇతరులచేత ఎట్లు తల కొట్టించవలెను? పాదుషా తీవ్రంగా ఆలోచించినాడు. రంభను 
సాత్‌ మంజిల్‌లోని ఏడవ అంతస్తుపైకి తీసుకొని పోయినాడు. తటాలున ఆమెతో 
ఇట్లన్నాడు : 


“రంభా! నిజంగా నీవు తప్పు చేయకుంటే అల్లా నిన్ను రక్షించుతాడు. తప్పుచేసి 
యుంటివా నీకు అతడే శిక్ష యిస్తాడు. నీ నిర్జోషిత్వాన్ని స్థాపించుకొనేదానికి ఈ 
కిటికీ నుండి క్రిందికి దుముకు. తక్షణం దుముకు.” 


రంభకు కండ్లు గిర్రున తిరిగినై. జీవితంలో తుదిగడియ సమీపించింది. 
దిక్కులేనిది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుజాలం యెవ్వరున్నూ దగ్గరలేరు. 
దేవుడా అని కండ్లు మూసుకొని ఒక నిముషం ధ్యానించి కిటికీ నుండి క్రిందికి 
దుమికింది. క్రింది జనం క్రిక్కిరిసి ఉన్నారు. పైన పాదుషా ఒక్కడే దిగ్భాంతి చేత 
వ్యసనంతో నిండినవాడై రాతి బొమ్మవలె చూస్తూ నిలుచిండినాడు. కాని దైవమాయ 
అంటారో మరేమంటారో చెప్పండి. ఈ కాలం వారు నమ్మరు. ఆ కాలం వారు దేవుని 
న్యాయప్రసాదమని నమ్మినారు. రంభ అదృష్టమేమో కాని ఆమె లాగుపైన కట్టుకున్న 
20 మూరల పట్టుచీర ఛత్రీవలె చుట్టూ తెరుచుకున్నది. దాని మూలాన ఆమె గుండువలె 
క్రింద పడకుండా యీకెవలె (క్రిందికి వచ్చింది. సురక్షితంగా భూమిపై వాలింది. 
పాదుషాకు పట్టరాని ఆనందం కలిగింది. క్రింది ప్రజలు జయజయధ్వానములు 
చేసినారు. కాని అంతలోనే హాహాకారములు చెలరేగెను. 


రంభ ప్రశాంత గంభీరదృష్టితో సాత్‌మంజిల్‌ పైభాగములో నున్న ప్రియుణ్ణి 
చూచింది. కడసారి సెలవుగా చేయి విసిరింది. నడుములో ఉండిన బంగారు పనిగల 
జంబియాను లాగింది. ఎదలో పొడుచుకొని క్రింద చచ్చిపడింది. సుల్తాను మూర్చ 
పోయినాడు. క్రమంగా తేరుకున్న తర్వాత మొట్టమొదటిపని తన మనస్సును చెడగొట్టి 





144 సురవరం ప్రతాపరెడ్డి కథలు 


అబద్దాలు చెప్పినవారిలో భార్యలను తప్ప తక్కినవారినందరిని తల నరికించినాడు. 


ఆనాటినుండి సుల్తాను మారిపోయెను. మహా క్రూరడైపోయెను. దినమూ 
తన గుర్రం పట్టే సైసుల తలలను యెగుర మీటి గుర్రం ఎక్కేవాడు. కంటికందంగా 
కనపడిన అందకత్తెలను పట్టి తెప్పించి చెరిచి రాక్షసానందం పొంది వెళ్ళగొట్టేవాడు. 


ఇదంతా కనిపెట్టుతూ ఉండిన మొగలాయి చక్రవర్తి సమయం వచ్చిందని 
బీజాపూరును ముట్టడి చేసినాడు. మహమ్మద్‌ ఆదిల్‌షా స్వయంగా తన సేనను 
ఎదిరించేదానికి నడిపినాడు. కాని లాభం లేకపోయింది. కోట ప్రధాన ద్వారం 
ఉర్లిపడింది. ద్వారం వద్దనే సంకుల సమరం జరిగింది. ద్వారం నిండుగా పీనుగులు 
పడి ఉండినవి. ఆ పీనుగుల కుప్పలో నోట ఖడ్గం కరచుకొన్న పాదుషా శవం 
బయటపడింది. 


అతడు జీవించి ఉండగానే తమ ప్రియమైన రంభ పక్కన్నే తన గోరీ 
కట్టించియుండినాడు. రంభ పక్కన్నే పాదుషా గోరీలో విశ్రమించిన దృశ్యం నేటికిని 
చూడనగును. 


బోగము జాతిలో పుట్టిన స్రీ కూడా ఉత్తమ పతివ్రతలను తలదన్నే ప్రేమను 
త్యాగమును నిరూపించగలదని రంభ తన జీవిత విధానం చేత ప్రపంచానికి చాటింది. 


స్తై 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 145 


చస్తామంటే పురుసతు లేదు 


మొగలాయి చక్రవర్తి జహాంగీర్‌ పాదుషా ఢిల్లీలో రాజ్యం చేస్తుండంగాను 
వారొకనాడు నగరంలో వాహ్యాళికై అంబారీ ఏనుగుమీద వెళ్ళినారు. ఆ కాలంలో 
చక్రవర్తులు ఎన్నో మాసాలకొకమారు బయటికి వచ్చేవారు. అందుచేత ప్రజలంతా 
వీథుల నిండా గుంపులు గుంపులుగా చేరి సర్మారువారి దర్శనార్థము గంటలకొలది 
నిరీక్షిస్తూ వుండేవారు. పాదుషాగారు బయటికి వెళ్ళినారంటే వేలకొలది రూపాయల 
సంచులు ప్రక్మన ఉంచుకొని వెళ్ళేవారు. బాజారు పొడువుననూ ఆచేతా యీ చేతా 
పిడికిళ్ళ కొద్దీ రూపాయల వర్షము కురిపించేవారు. పాదుషా ముందుకు సాగితే వారి 
వెనుక దిక్కు బీదవారంతా ముష్టియుద్ధం ప్రారంభించేవారు. ఎవరు బలాఢ్యులో వారికే 
రూపాయలు దొరికేవి. 


ఈలాగా వారు వెళ్ళుచుండగా వకచోట ఫకీర్లకు చల్లిన రూపాయీలకై మేలైన 
ముష్టియుద్దం జరుగుతూ ఉండింది. ఇట్లందరూ యుద్ధం చేస్తూ వుండగా ఒక మూలన 
నిమ్మళంగా ముగ్గురు మనుష్యులు కూర్చొని ఉండినారు. బట్టలు పేలికలు పేలికలుగా 
చినిగినవి. ఒళ్ళంతయు దుమ్ముతో నిండినది. ఈగలు జుమ్మని వారి చుట్టునూ 
ముసురుకొని యుండినవి. వాటిని వారు జోపుకోనైనా జోపుకోరు. కాలుకేలు కాస్త 
కూడ కదలించరు. నల్లమందు తిన్నవారివలె వున్నారు. ఆత్మసమాధి నిష్టలో ఉన్న 
మూర్తిత్రయం వలె ఉన్నారు. చక్రవర్తి వస్తూ ఉన్నాడనే సంభ్రమం కూడా లేదు. 
తలయెత్తియెనా చూడరు. 


చక్రవర్తి దృష్టి వారిపైన పడింది. ఆయనకేమి ముచ్చటైందో యేమో ఏనుగును 
వారిముందట నిలుపుమన్నాడు. రెండు మూడు నిమిషాలు అట్లే నిలచినాడు. జనులంతా 
ఆ ముగ్గురి మూర్తుల దిక్కే చూస్తూ ఏం జరుగనున్నదో యేమో అని ఆశ్చర్యపడు 
చున్నారు. కాని ఆ ముగ్గురు మూర్తుల నా గొడవ యేమిన్నీ కాబట్టలేదు. పాదుషా 





146 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


కాదుకదా పాదుషాను పుట్టించిన అల్లాకూడ వారిముందు వచ్చి నిలిస్తే పలుకరించే 
లక్షణం కనిపించలేదు. తుదకు పాదుషాగారే వారిని పలుకరించినారు. జవాబు లేదు 
గివాబు లేదు. “ఏమి మీ కథ? ఇంత ప్రశాంతంగా వున్నారు!” అని అడిగినారు. 


“మూజూర్‌” (అశక్తత) అన్నాడు అందులో వకడు మాత్రము చాలా 
ముక్తసరుగా. తక్కిన యిద్దరు పలుకనేలేదు. తుదకు తలైనా యొత్తి చూడలేదు. 


ఎంత సోమరిపోతులో కదా వీరు అని ఆశ్చర్యం కలిగింది పాదుషాకు. వారిని 
వెంట రమ్మన్నాడు. 


“చేతకాదు” అన్నాడు ఒకడు. 
“ఊహూం” అన్నాడు ఇంకొకడు. 


వారిని నడిపించుకొని తన వెనుక తీసుకొని రావల్సింది అని పాదుషా 


జవానుల కాజ్ఞాపించినాడు. 


“నీవే నడువు మా బదులు” అని మూడవవాడు ఇంతసేపటికి నోరు తెరిచి 
ముత్యాలు రాల్చినట్టుగా పలికినాడు. 


వీరు దినానికి వక్క మాట కూడా వ్యర్థంగా ఖర్చుచేసేవారు కానట్లు రుజువు 
చేసుకొన్నారు. జవానులు కొంతదూరం వీరిని జరజర యీడ్చినారు. శరీరము చెక్కలు 
పోయినాసరే వారు నడిచే అట్లు లేదు. తుదకు వారిని ఒక బండిలో వేసినారు. 
హుజూరుగారు దేవిడీ చేరిన తర్వాత యీ మనుష్యులకు వొక మంచి ఇల్లు ఖాళీ 
చేయించినారు. అందు వీరికి సకలము సిద్ధము చేయించి పెట్టించినారు. పైగా వక 
చాటింపు చేయించినారు. ఈ నగరములో సోమరిపోతులైన వారందరున్నూ ఈ బంగ్లాలో 
వచ్చి నివాసం చేయవచ్చును అని. ఇంతమాత్రం అవకాశము కలిగితే ఇంకేమి 
చెప్పవలెను అని. ఒక వారములోపల 10 వేల మంది ఆ బంగ్లాలో జతకూడినారు. 
వజీరె ఆజం (ప్రధానమంత్రి) గారికి పాదుషా వారి విపరీతమైన ఆజ్ఞ ఏమిన్నీ 
నచ్చలేదు. ఇట్లెతే నగరంలోని జనులంతా ఒక నెల పది పూటలలో సర్మారీ ఖజానను 
తిండి క్రిందికే ఖర్చు పెట్టిస్తే ఇంకెట్లా అని హుజూరుగారితో మనవి చేసుకొన్నారు. 


“అయితే యేమి వుపాయం?” అన్నారు సర్మారు. 


“ఇంతమందిలో నిజమైన సోమరులెవరో వారికే మీ ఫర్మాను వర్తిస్తుంది కాని 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు శ 147 


దొంగ సోమరులకు కాదు కదా?” అని మనవి చేసుకొన్నాడు. 


“వజీరు సాహెబ్‌! అయితే ఎట్లా గుర్తుపట్టవలె నిజమైన సోమరులను?” 
అన్నారు సర్మారువారు. ఆ పని నేను చేసి తమకు తెలుపుకొందును అని లేచి వెళ్ళీనారు 
మంత్రిగారు. మరునాడే సోమర్ల బంగ్లాచుట్టును గడ్డివాములు పెట్టించి నాలుగు 
దిక్కులలోను మనుష్యులు వచ్చిపోవుటకు మాత్రము దారివిడిచి వాములను 
అంటపెట్టించినారు. అగ్నిజ్వాలలు బంగ్లాను చుట్టుకొన్నవి. వచ్చిన సోమరిపోతులంతా 
గబగబా గుంపులు గుంపులుగా బయటికి వచ్చి బ్రతుకుజీవుడా అని పారిపోయినారు. 
అగ్ని బంగ్లాలో ప్రవేశించింది. ఇంక బంగ్లాలో ఎవరున్ను లేరు కదా అని వజీరుగారు 
అగ్నిని వెంటనే అర్చించినారు. పాదుషాగారిని పిలుచుకవచ్చి వారితో కూడా బంగ్లాలో 
ప్రవేశించి గది గదీ పరీక్షించినారు. వక గదిలో మన ముగ్గురు ఫకీర్లు మాత్రం 
యథాప్రకారం కూర్చొని వున్నారు. వారిలో ఇట్లు ముక్తసరుగా సంభాషణ జరుగుతూ 
వుండింది. 


ఒకరు - “ఎందుకో చాలా ఉష్ణంగా వుందిరా నేడు.” 
రెండవవాడు - “ఎందుకోరా నాకూ కొంచెం కాక తగుల్తూ వున్నట్లుంది.” 


మూడవవాడు - (తనపై ఈగలనైనా జోపక) “ఓరేయ్‌! మీకేమొచ్చిందిరా 
తెగులు? ఎందుకరుస్తారు అదేపనిగా? కాస్త నిమ్మళంగా నన్ను వుండనియ్యకూడదూ?” 


జహాంగీరు చక్రవర్తి వారి సంభాషణను విని నిర్జాంతపోయినారు. తుదకు 
పాదుషాగారు ఇట్లా సెలవిచ్చినారు : 


“అరే! మీకు జీవనముపై ప్రీతిగాని ఆశగాని లేనట్లుంది. ఇట్టి బ్రదుకు 
(బ్రతికేకన్న చావకూడదా యేమి?” 


అంటే వకడిట్లా కొంచెము తలయెత్తి కూర్చున్న చోటినుండే ధీమాగా 
జవాబిచ్చినాడు : “చావాలనంటే ఎంత ప్రయత్నం కావలెనో నీకు తెలుసునా మరి? 
ఆ పని తొందరగా ఏమన్నా అవుతుందా? అంత పరిశ్రమకు మేము వోపుకుంటామా? 
మాకు చస్తామంటే పురుసతు లేదు.” 


ప్ర 





148 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


ఫకీరు బిడ 
6 


అది జహంగీరు చక్రవర్తి జమానా, ఢిల్లీలో ఇద్దరు నవాబులుండిరి. వారి 
బేగముల పేర్లు ఫర్జుందా బేగం, హమీదా బేగం. ఆ యిద్దరికి మంచి స్నేహం కుదిరింది. 
ఫర్ఫుందాకు ఒకే కొడుకు హమీదాకు ఒకే బిడ్డ. ఒకనాడు వారిట్లు మాట్లాడుకున్నారు: 
“ఏమే అక్కా! నాకు ఒకే పిల్లవాడు. నీకూ ఒకే కూతురు. ఇద్దరికి ఈడూ జోడూ 
బాగా కుదిరింది. మన స్నేహం బాంధవ్యంగా మారి వెయ్యేండ్ల పంట పండించే 
యేర్పాటు యెందుకు చేయకూడదే?” ఇద్దరు సరే యనుకున్నారు. 


ఇట్లా కొన్ని యేండ్లు గడిచినవి. హమీదా మొగడు కాలం చేసినాడు. నవాబుల 
సంపదంతా యధికారం ఉన్నంత కాలమే వుండేది. మగడున్నన్ని దినాలు హమీదాకు 
10 మంది “మామూలు” అనగా “ఆడపాపలు” 18 నౌకర్లు, బగ్గీలు, మాన్యాలు, 
గుజ్టాలు, సిపాయీలు, దినమూ పొలావు, బిర్యాని, ఖైమా వంటలు, ఇట్లాంటివాటి 
కేమిన్నీ కొదువ లేదు. మగడు చచ్చిన కొన్ని మాసాలకే హమీదాకు దరిద్ర దశ 
ప్రాప్తించింది. నౌకర్లంతా పోయిరి. మాన్యాలు, గీన్యాలు వడ్డీల క్రిందికే మాయం. 
గుర్రాలు గిర్రాలు అన్నీ అప్పులవాండ్ల వశం. బంగ్లా అమ్మింది, సొమ్ములమ్మింది. 
తుదకు బట్టలు కూడా అమ్మింది. వేరే మొహల్లా (బజారు)లో గుడిసెలో నివాసం 
చేసింది. 


ఇక్కడ పరుఖుందా ఐశ్వర్యం ఇంకా హెచ్చుతూ వుండింది. నవాబు సల్లగా 
వున్నంతకాలము ఆమెకేమి పర్వా? ఒకనాటి మిట్టమధ్యాహ్నము ఎండకాలములో 
జనానా మహలు చుట్టు వట్టి వేళ్ళ తడకలు నీటితో తడుపుతున్నారు. ఫంఖాలను 
దాసీలు లాగుతున్నారు. ఇద్దరు ఆడపాపలు కాళ్ళొత్తుచున్నారు. ఒకతే హుక్కా 
అందిస్తున్నది. ఒక దాసి పాందాన్‌ వద్ద పెట్టుకొని కస్తూరి, జరదా, కాచు, ఏలకులు 
మున్నగు సుగంధ ద్రవ్యముల చేర్చి పాన్‌ బీడాలు చుట్టి యిస్తూ వున్నది. ఒక లౌండి 





సురవరం ప్రతాపరెడ్డి కథలు % 149 


ఉగల్‌దాన్‌ పట్టుకొని నిలుచున్నది. అట్టి స్థితిలో నౌకర్లను ప్రక్కకు తోసివేస్తూ మైల 
బుర్ధా వేసుకున్న వక ప్రీ “ఫర్థుందా, ఫర్జ్ఫుందా' అంటూ కేకలు వేస్తూ మహలులో 
ప్రవేశించింది. ఆమె చీర చినిగినది. కాళ్ళలో చినిగిన మోజాలు లటపటమంటూ 
మొరటుగా ధ్వనిస్తూ వున్నవి. వేషము చూస్తే ఒక పేద భికారి అని తెలుస్తూనే వున్నది. 
పర్గుందాకు పట్టరాని కోపం వచ్చింది. నౌకర్లపై కండ్లురుముతుంది. అట్టి భికారీ 
వాండ్లను లోపలి కెట్లా రానిస్తిరి అని గర్జిస్తూ వున్నది. 


“చెల్లీ! దాసీలదేమీ తప్పులేదే, నేనే వారిని ప్రక్కకు తోసుకుంటూ వచ్చినాను” 
అన్నది ఆ భికారి. 


“చెల్లీ? ఎవతివే నీవు పెద్దక్కవు! ఎక్కడినుండి దాపరించితివే! బజారి ముండవు 
నీవేడ! నే నేడ! మంభి చుట్టరికమే! పోతావా లేదా?” అని కసరుకున్నది పర్భుందా. 


“ఏమే, హమీదాను గుర్తుపట్టలేదా?” అన్నదా బీదరాలు. 


“హమీదా! హమీదా! నీవేనా యిలాంటి వేషములో వచ్చింది. అయితే ఎందుకు 
వచ్చినావు?” 

“నీ కోడలు పెద్ద పిల్ల అయినది. నీ అమానత్‌ (సొమ్ము) నీకప్పచెప్పి పోదామని 
వస్తిని.” 

“నాకూ- కోడలూ- ఫకీరు ముండ బిడ్డ నాకు కోడలా! ఛీ! బుద్ధిలేదు పో! 
తక్షణం వెళ్ళిపో! యింకోసారి యిలాంటి మాటలంటివా నీ పండ్లూడుతవి, ఖబర్‌దార్‌!” 


“ఏమమ్మా, అంత కోపమా! ఆనాడు మనమిద్దరము రంగుమహల్‌లో కూర్చుని 
సరసాలాడుకుంటూ వుంటే నీవేకదా నీ బిడ్డను నా కొడుక్కియ్యవమ్మా అని చేతిలో 
చేయి వేయించుకొని ప్రమాణం చేయిస్తివి. ఇంతలో యింత మరుపా?” 


“ఛీ, ఛీ, అంతా రఖూటా! నాకేమి పిచ్చిపట్టిందా? అమీర్జాదీలంతా 
చచ్చిపోయినారా? నా కొడుకేమి కొజ్జా అనుకొన్నావా, నీవంటి తిరిపంబూవమ్మల 
బిడ్డలను ప్రార్థించేదానికి?” 


“అయితే నా బిడ్డనింకెవరి కన్నా ఇచ్చుకోమంటావా?” 


“దానికి నా సెలవెందుకు! తక్షణమే ఇచ్చుకోవమ్మా! కష్టపడి కనుకున్నావు. 





150 + సురవరం ప్రతాపరెడ్డి కథలు 


నీ కిష్టమున్న ఫకీరు కిచ్చుకో. ఇంక యిక్కడినుండి మర్యాదగా దయచేయండి. నిన్ను 
చూస్తే నాకు తలనొప్పి లేస్తుంది.” 


kK Kk xk 


ఒకనాటి అర్ధరాత్రి సంగతి. వీధులు నిర్ణనంగా ఉన్నవి. ఒక సందు చుట్టూ 
బయలు. అందు వక గుడిసె. ఒక ఫకీరు అల్లా పేరున “ఒక కబళం తల్లీ!” యని 
ధ్వనించెను. గుడిసె నుండి హమీదా బయటికి వచ్చి “భాయీ! నేను,నా బిడ్డ పగలంతా 
రోజా వున్నాము. మాకే కూటికి లేదు నాయనా! మాఫ్‌ చెయ్యండి” అని అన్నది 
గుడిసెలోని బూవమ్మ. అయితే అమ్మా! నా జోలెలో వుందేది ముగ్గురం పంచుకొని 
తిందాము” అన్నాడు ఫకీరు. 


ఫకీరు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. జోలెలలోని అన్నము, రొట్టె బయటికి 
తీసినాడు. ముగ్గురు తినినారు. అటు తర్వాత హమీదా యిట్లన్నది : 


“దుర్వేష్‌! మీరు చాలా మంచివారు. మీకు మేము సహాయము చేయవలసి 
యుండెను. మాకే మీరు వుపకారం చేస్తిరి. ఈ దరిద్రులు మీకేమి సేవ చేయగలరు? 
అయినా యీ నా బిడ్డ మీకు కాళ్ళొత్తును. దినమంతా తిరిగి తిరిగి మీకు కాళ్ళు 
నొప్పిపట్టి వుండును” అని హమీదా అన్నది. 


ఫకీరు కాళ్ళు చాచినాడు. హమీదా బిడ్డ తన చల్లని మృదుహస్తాలతో 
భక్తియుక్తంగా అతని కాళ్ళను వత్తింది. తెల్లవార వచ్చింది. ఫకీరు లేచిపోతూ “మళ్ళీ 
రేపు వస్తాను. మీకు పగటి భోజనానికి నా వద్ద యింకా రొట్టె వున్నది దాన్ని తినండి” 
అంటూ ఇంకొక జోలె నుండి రొట్టె తీసి యిచ్చిపోయినాడు. 


పగలు ముఖము కడుక్కొని రొట్టె తిందామని తల్లి బిడ్డలు కూర్చొని రొట్టెను 
విరిచేవరకు ఒక అ'ఫీ ఘన్‌ మంటూక్రిందపడింది. తల్లి బిడ్డలు ఆశ్చర్యంతో 
వకరివంక ఒకరు చూచుకున్నారు. మళ్ళీ రాత్రికి ఫకీరు వచ్చినాడు. మళ్ళీ వారికి 
అన్నము పెట్టినాడు. తానూ తినినాడు. బిడ్డ కాళ్ళు వత్తింది. మళ్ళీ పొయ్యేటప్పుడు 
పగటి భోజనానికని ఒక రొట్టె యిచ్చి పోయినాడు. ఇట్లా వక సంవత్సర కాలమైంది. 
హమీదా ఇంట్లో అష్రఫీల కుప్ప పెరుగుతూ వచ్చింది. గుడిసెపోయి పెద్ద ఇలైంది. 
ఇప్పుడు మంచి గుడ్డలు మంచి భోజనము దొరుకుతూ వుంది. 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 151 


అక్కడ పర్టుందా మొగడు చచ్చిపోయినాడు. కొన్నాళ్ళలోనే పర్భుందా దివాలా 
తీసింది. ఐశ్వర్యమంతా పోయింది. దానితో గూడ గర్వము, అంధత్వము రెండూ 
దూరమైనవి. హమీదా జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడామె తనకన్న చాలా సుఖంగా వున్నది. 
ఒకనాడు హమీదా ఇంటికి వచ్చి “నీ బిడ్డను నా కొడుక్కియ్యవూ? నీ వాయిదా 
ప్రకారము జల్టీ ఇచ్చి పెండ్లి చేయవలె” అన్నది. 

“తల్లీ! ఇప్పుడు నా బిడ్డపై నాకేమిన్ని అధికారం లేదు. నీవే చెప్పితివి కదూ. 


ఫకీర్ల చుట్టరికం చేయమని, నీ మాట ప్రకారమే నా బిడ్డ ఇప్పుడు ఒక ఫకీరు బిడ్డగా 
వున్నది. ఆయన ఇష్టం ఎట్లుంటే అట్లే జరుగుతుంది.” 


“అయితే ఆ ఫకీరెవ్వరు?” 
“ఎవరోనమ్మా! నేను జూడలేదు, నా బిడ్డా చూడలేదూ. చీకట్లో వస్తాడు. మా 
ఇద్దరి కడుపునిండా అన్నము పెడ్డాడు. మళ్ళీ చీకట్లోనే వెళ్ళిపోతాడు.” 


“ఎంతటి మాయలాడివే! కానీలే చూస్తాను” అని పర్భుందా మొగము 
చిట్లించుకుంటూ వెళ్ళిపోయింది. 


kK Kk xk 


జహంగీరు చక్రవర్తి ఆస్థానము. విశాలమైన దర్బారు. చోబ్బార్లు బారులు తీర్చి 
నిలిచినారు. ఇరుప్రక్కల నవాబులు, రాజాలు, అమీర్లు ఎవ్వరి దర్జా ప్రకారము వారు 
కూర్చున్నారు. పర్థుందా దావా పత్రము దాఖలు చేసుకొన్నది. పాదుషా తలయూపి 
తక్షణం హమీదాను ఆమె బిడ్డను మా దర్చారునకు పట్టుకొని రమ్మని ఆజ్ఞాపించినాడు. 
హమీదా జవాబు దాఖలు చేసుకున్నది. తన బిడ్డను ఐశ్వర్యములో వుందే కాలములో 
పర్ఫుందా చేసుకొననని చెప్పిందనియు, ఇప్పుడు ఒక ఫకీరు తనను, తన బిడ్డనూ 
సాకుతూ వున్నందున ఆయన ఇష్టం ఎట్లా వుంటే అట్లే కాని తనదేమీ లేదనిన్నీ 
మనవి చేసుకొన్నది. “అయితే ఫకీరెక్కడ నున్నాడు?” అన్నాడు పాదుషాగారు. 


“అదేమో నాకు తెలియదు.” 
“ఆయన ఎట్లా వుంటాడు?” 


“అది కూడా తెలియదు.” 





152 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


“నీ బిడ్డకైన తెలుసునా? అదీ తెలియదా?” 
“నా బిడ్డను విచారించండి.” 
హమీదా బిడ్డ ముందుకు వచ్చి ఇట్లన్నది : 


“సర్మార్‌ పుర్‌నూర్‌ పాదుషా సలామత్‌. నేను ఆ ఫకీరుగారి ముఖము ఎన్నడునూ 
చూడలేదు. ఒక ఏడాదిగా ఆయన కాళ్ళు వత్తినాను. లక్షమంది ఫకీర్లలో ఆయన 
పిక్కలు చూస్తే చాలు గుర్తించుకోగలను” అని మనవి చేసుకొనెను. సరే అన్నాడు 
చక్రవర్తి. పట్నంలో వుండే ఫకీర్లందరిని హాజరు చేయమన్నాడు. గాజు పూసలవారు, 
టెంకాయ చిప్పవారు, మూరెడు గడ్డము వారు, లోభాన్‌ పొగవారు, నానావిధాల 
ఫకీర్లు వచ్చినారు. హమీదా బిడ్డ అందరి పిక్కలను పరీక్షించింది. “వీరిలో నా తండ్రి 
ఎందును లేడు” అని అన్నది. తర్వాత తన దర్బారులో ఉన్న సర్దార్ల పిక్కలన్నీ 
చూపించినాడు పాదుషా. 


“ఊహూ” అని తల ఊపింది ఆ యువతి. 
“ఇక మిగిలినది నేనే కదా! నా పిక్క కూడా చూడు” అన్నాడు పాదుషా. ఆ 
విడ పిక్కలు పటి చూచింది. ముద్దిడుకొన్నది. కాగలించుకొన్నది. 
6 లు (ఈ 
“ఇదే! ఇదే నా తండ్రి పిక్క” అన్నది. 
ఆందరూ ఆశ్చర్యపడినారు. 


kK Kk xk 


జహంగీర్‌ పాదుషా తీర్చు వినిపించినాడు. పరుఖుందా ధనగర్వముతో 
నుండినప్పుడు తన ధర్మము మరచినది. ఇప్పుడు మరల హమీదా ఐశ్వర్యాన్ని చూచి 
బాంధవ్యము కోరినదే కాని అన్యము కాదు. కావున తన బిడ్డను (యిప్పుడామె తన 
బిడ్డవలె అయిపోయింది. ) అట్టివారి కుమారున కిచ్చే వీలు లేదు. హమీదా బిడ్డకు 
మంచి మనుము యిచ్చి ధూంధాముగా స్వయముగా పాదుషా పెండ్లి చేసినాడు. 
హమీదాకు శాశ్వతముగా జాగీరు లిచ్చినాడు. 


® 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 158 


రుమాలను బట్టి తినిపోయింది 


యొగలాయి పాదుషాల కాలంలో జడ్జి పనిచేసేవారంతా ఖాజీలే. విశేషముగా 
షరేషరీపు ప్రకారమే ఖాజీలు అమలుచేస్తూ వుండేవారు. చాలామట్టుకు ఖాజీ పదవికి 
మూడు అంశములు ప్రధానంగా ఉండేవి. ఖురానేషరీఫ్‌ కంఠపాఠము కావలెను. 
మూరెడు కాకున్నను జానెడు గడ్డము, 60 మూళ్ళ తలపాగ ఉండవలెను. ఖాజీసాబ్‌ 
పురుసతు వుండే సమయంలో కచ్చేరీ హుక్కా పాన్‌దాన్‌, వుగల్‌దాన్‌, పంఖావాలా, 
ఖురానేషరీపు, తెల్లని మస్లిన్‌ గోల్‌ దిండు, చోబ్బార్లు ఇవి కచ్చేరీ పరికరాలు. 


వాది ప్రతివాదుల దరఖాస్తులే యావత్తు మిసళ్ళు. పైసలా అప్పుడే సునాయించేది. 
కొందరి ఖాజీల కచ్చేరీలలో ఎక్కువ లంచం ఎవరిదైతే వారిదే న్యాయం. 


అందరు యిట్లా వుంటారని కాదు. కాని కొంతమంది యిట్టివాండ్లే అని ఆ 
చరిత్రకారులకేమి దుర్చుద్ధి పుట్టిందో వ్రాసినారు. ఇక మన కథానాయకుడైన ఖాజీ 
కథ వినండి. 


ఒకనాడు లంజమిండల పంచాయితి వచ్చింది. ఉంచుకొన్నవాడు దాన్ని రోసి 
వెళ్ళగొట్టినాడు. 

“అయ్యా! యీ ముట్లుడిగిన బాన్సెను ఎవరడుగుతారు? నా పిల్లలకెవరు 
దిక్కు?” అని అన్నది వాది. 

ప్రతివాది యిట్లన్నాడు! “దీన్ని నేనుంచుకొనలేదు- ఇది వ్యభిచారి, పదిలో 
పదకొండోవాన్ని నేను. నేను దీన్ని భరించే జిమ్మేదారి కాను.” 

వాయిదా వేసినాడు ఖాజీ. అది మతలబుతో వేసిన వాయిదా. వాయిదాలోపుగా 


ప్రతివాది 60 మూళ్ళ ఢాకాషమ్లా తీసుకొనిపోయి మర్యాదగా ఖాజీసాబుకు యింటిలో 
నజరానా సమర్చించినాడు. 





154 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


వాయిదానాడు ఖాజీసాబిట్లన్నాడు- “ఏయ్‌! ఛినాల్‌? నీవు ఇజ్జత్‌దార్ల ఇజ్జత్‌ 
తీసేదానికి కచ్చేరికి వచ్చినావు. ప్రతివాది చాలా పెద్దమనిషిలాగా వున్నాడు. నీవు 
యెంతమందితోనో పోయినదానవు. లేకుంటే నీవు యింతకాలము పెండ్లి లేక యెట్లా 
పిల్లల్ని కనినావు చెప్పు! నీకు హత్మడీ వేయించి వూర్లో జులూస్‌ చేయిస్తాన్‌ ఖబర్దార్‌!” 


వాది కూడా కొంచెము తెలివిగల మనిషి. ఇంత ఎకాయెకీ ఖాజీసాబ్‌ 
పల్జాయించిన దానికేమో మంచి కారణముంటుందని గ్రహించి యిట్లా మనవి 
చేసుకున్నది : “ఖాజీసాబ్‌! సర్మార్‌! నాకు వక పేషీ దయచేయవాలా! మళ్ళీ పేషీ 
లోపల నేను తమకు పసందయ్యే అట్టి మంచి సుబూత్‌ ఇస్తాన్‌.” 


ఖాజీసాబు గడ్డము దువ్వుకుంటూ మతలబు (గ్రహించి “యీ ముందువారము 
పేషీ! కచ్చేరీ బరఖాస్త్‌” అన్నాడు. 

మర్నాడు ఉదయముననే యీవాదియైన స్త్రీ ఖాజీసాబింటికి నెల దినాల క్రింద 
యీనిన మంచి బజ్జిను దాని దూడను తోలుకొనిపోయి ఇంటిముందర కట్టివేసింది. 


“క్యాహై” అన్నాడు ఖాజిసాబ్‌. 

ఆమె- “ఏమీలేదు ఖాజీసాబ్‌! ఇది ఎండకాలము. పాడి ఎక్కడ చూచినా 
తక్కువగా ఉన్నది. నీకు ఇంటినిండ పిల్లలు పాపము! పసికూనలకు పాలు లేకుంటే 
ఎట్లు? ఈ బట్టి పూటకు నాలుగు సేర్లు పక్కా పాలిస్తుంది- బాగుంటుంది- 
ఉంచుకోండి” అన్నది. 

ఖాజీసాబ్‌ సంతోషం పట్టలేకపోయినాడు. “బొహత్‌ అచ్చా” అన్నాడు. 


ఆమె తిన్నగా ఇట్లా అన్నది- “సర్మార్‌ నా పంచాయతీలో అనుగ్రహం 
చెయ్యాలె.” 


“ఓ! అది నాకు బాగా గుర్తువున్నది పో” అన్నాడు ఖాజీ. 


పేషీనాడు ఖాజీసాబ్‌ ప్రతివాదిని జూచి ఇట్లన్నాడు- “అరే నమ్మక్‌ హరామ్‌! 
సువ్వర్‌! నీకు మందీ పిల్లల్మీ వుంచుకొని పిల్లలకీ పుట్టించేదాన్మి వస్తాది. వాండ్లకీ 
పోషణ చెయ్యాలా అంటే కష్టం వుందీ క్యా! నీవు దీన్ని తచ్చణం తీస్కోపోయి ఇంట్లో 
వుంచుకొని మున్చటిలాగ సాకు. లేక్చోతే నెలకీ భరణార్థం కిందికి 20 రూపాయలు 
ఇస్తూ వుండు తెల్సిందా? ఇదే మాదీ పైసా!” 





సురవరం (ప్రతాపరెడ్డి కథలు ఢి 155 


ప్రతివాది నోరు తెరుచుకొని నెత్తిన గొట్టినట్లు నిర్భాంతపోయి చూస్తూ 
నిలబడినాడు. తుదకు తెలివి తెచ్చుకొని ఖాజీసాబ్‌ తన నజర్‌ మరిచిపోయినాడేమో 
జ్ఞాపకము చేస్తామని “సర్మార్‌ ఢాకా రుమాల షమ్లా 60 మూళ్ళది.” 


ఇట్లావాడు అంటూ వుండగా ఖాజీసాబు మాట అందుకొని ఇట్లన్నాడు- “ఓ 
నీ రుమాలు బట్టి తినేసింది! జావ్‌.” 


స్తై 





156 % సురవరం ప్రతాపరెడ్డి కథలు 


